శ్రీమతి వేమూరి(దాసు) శారదాంబ గారు 


(మే 3, 1881-డిసెంబర్‌ 26, 1899) 


11. 


12. 


13. 


పుస్తకాలు, పత్రికలు మరియు ఇతర ప్రచురితమైన వ్యాసములు 
(వ్యాసము కొరకు శీర్షిక (116) మీద 010% చేయండి) 
వేమూరి శేషమాంబగారు (శారదాంబ) (ఉభయ భాషా ప్రవీణి ఊటుకూరి లక్షీకాన్తమ్మ). 
ఆంధ్రకవయిత్రులు, P.99-102, 1958, (3-6). 
Late Smt Vemuri Saradamba, D/o Mahakavi Dasu Sreeramulu - Compiled by Dr. 
Madiraju Subbarao. Yendaro Mahanubhavulu, pp 79-80, 2009 (7) 


. Vemuri Saradamba by B.Suguna. (Women’s Movements, Chapter 7. P 


.132-155. New Delhi, Discovery Pub.2009. 

స్త్రీజన కేమార్థి శ్రీమతి వేమూరి శారదాంబ (డా. దాసు అచ్యుతరావు). వార్త, డిశెంబరు 26, 2014 
అలనాటి అభ్యుదయవాది స్రేవిద్యాహితైషి: శీమతి వేమూరి శారదాంబ. (డా.దాసు అచ్యుతరావు). 
సాహితీ కిరణం మాసపత్రిక, మే 2015 

Vemuri Saradamba: Champion of Girl’s Education (Dr. Dasu Atchuta Rao) 
TRIVENI, Vol.84, No.3, Jul-Sept. 2015 

వివక్షపై గళమెత్తిన ధీరవనిత వేమూరి శారదాంబ (డా.దాసు అచ్యుతరావు). ఆంధ్రభూమి, మే ౩, 
2016 


. సంస్కరణోద్యమ భావజాలానికి, మహిళా ఉద్యమ ఆకాంక్షలకు లంకె వేమూరి శారదాంబ (ఆచార్య 


కాత్యాయనీ విద్మహే). నవ తెలంగాణా, డిశెంబరు 2017 


సాహస బాలకవయితి - శిమతి వేమూరి (దాసు) శారదాంబ - (డా. దాసు మధుసూదన రావు). 
Facebook Post, డిశెంబరు 26, 2021 


. మహిళామూర్తులు - రాజ్యాంగ స్ఫూర్తులు - (డా. జె. కనక దుర్గ). ఆంధ్ర జ్యోతి, మార్చ్‌ 08, 2020 


ఆదునిక యుగానికి ప్రదమ కవయిత్రి వేమూరి శారదాంబ - (డా.జె. కనక దుర్గ). ఆంధ్రజ్యోతి 
21.3.2022 

అభ్యుదయ సాహితీ సరోవరంలో సౌగంధికం - శ్రీమతి వేమూరి (దాసు) శారదాంబ. (డా.దాసు 
మధుసూదన రావు). Facebook Post, డిశెంబరు 26, 2022 


వనితా వికాసానికి విద్యయే వరము అని వక్కాణించిన విదుషీమణి శీమతి వేమూరి (దాసు) 


శారదాంబ. (డాక్టర్‌ ఆర్‌.వి.కుమార్‌). మార్చి 8, 2023 ('రసజ్ఞ భారతి' వారి సౌజన్యంతో). 


పుస్తక సమీక్షలు 
(ముందు మాటలు, పీఠికలు) 
మాధవశతకము 
1. ముందుమాట (మాధవశతకం) - ఆచార్య కాత్యాయనీ విద్మహే. మాధవశతకం, 15.1.2017 
2. సమీక్ష (మాధవశతకం) - ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. మాధవశతకం, 29.1. 2017 
3. ప్రణిధి. ప్రసన్న కవి ఉన్నం జ్యోతి వాసు. మాధవశతకం, సెప్టెంబర్‌ 26, 2018 


—_———— 


బ్‌ 


నాగ్నజితీ పరిణయము 


4. ఆధునిక యుగ ఆలోచనలకు తెర తీసిన వేమూరి శారదాంబ “నాగ్నజితి పరిణయం” - ఆచార్య 
కాత్యాయనీ విద్మహే. నాగ్నజితి పరిణయం, ఫిబ్రవరి 17, 2017 
5. కల్యాణ వీణ - ప్రసన్న కవి ఉన్నం జ్యోతి వాసు. నాగ్నజితి పరిణయం, జనవరి 1, 2018 


(పత్రికలలో సమీక్షలు) 
6. మహిళా సంక్షేమమే మాధవశతకము - డా. పూసల రజనీ గంగాధర్‌. సాహితీ కిరణం, నవంబర్‌ 
2019 
7. చారిత్రక ప్రాధాన్యం కలది ఈ మాధవ శతకము - ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌. ఆంధ్రభూమి, 
నవంబర్‌ 30, 2019 
8. నాటి స్త్రీ జీవితానికి దర్పణం - ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌ ఆంధ్రభూమి, డిసెంబర్‌ 2, 2019 


9. 'మాధవ శతకం' మహిళా విద్యకు శతమానం - డా. జె.కనకదుర్ల 


10. అరుదైన పద్యరచనలు: మాధవశతకము, నాగ్నజితీ పరిణయము. ఆంధ్రజ్యోతి, 18.10.2019 
11. నార్న జితీపరిణయము - డా. జె. నరసింహ ప్రసాద్‌. ఆంధ్రభూమి, డిసెంబర్‌ 18, 2019 


వ్యాసాల సేకరణ (306406) 
డా. దాసు అచ్యుత రావు 
వ్యాసాల సంకలనం (Formatting) 


డా. వి.జె. సుశీల 


1. వేమూరి శేషమాంబ గారు (శారదాంబ) - ఊటుకూరి లక్షీకాన్రమ్మ 
ఆంధ్రకవయిత్రులు, 1958 P.99-102. 


ఆంధ్రకవయి త్రులు 


ఉభయభాషాప్రవిణ 
శ్రీమతి ఊటుకూరి లక్క్మికాన్తమ్మ 


1958 


8380. వెమూరి కెషమాంబగారు 


"నాన్న జితీన్నయంవర, మూధవశతకకర్తిి యగు (శ్రీ) వేమూరి 
శారదాంబ gs డలములోని ౫ుడివాడతాలూకా, విన్నకోట 
పరగణా, అబ్లూరు అగ9బోరమున దాసు (శ్రీరాములుగారి. వుతి)కొయి 
8__5-_1881 వ ేవీనాడు జనన మందినది. సంగీత సాహిత్యములలో 
అభిరుచియు, అభినివేశము కలిగి తన ఆరవయీటనే వినిన గీతములు 
వినినట్లు పాడ నేర్చిన ప్రజ్ఞ యు వదునొకండవయీట'నే పద్యములు 
జీయిగల్లిన ప9తిభయు నార్జించినదె, 

ప్‌రి తండ్రిగా రగు డాను (శ్రీరాములుగారు సుప్రసిద్ధకవులు. 
"దేవ్‌ భాగవతము కందరు నుత్తమరచనలు సాగించిన యు Faia వ్‌కు. 
వీరి “తెలూపనాడు” చక్కని ఖండకావ్యము. ఆనాటి సాంఘ్‌కజీవితమున 
కది తళుకుటద్దము, వారు స్వయయముగ నాట్యకళాభిమానులే కాక్క తానై 
గజ్జె కట్టిన దిట్ట- వీరివి జూవళీలు కూడ కలవు. అట్టి రసికకవిన త్తముని 


కడుపున పొడమితాొ మ్మిదవయేటనే “గసంంటూరువుండల బాపట్ల తాలూకా 
తపహానీలుడారుగో పనివేసిన "వేమూరి కామన్న పంతులుగారి కుమారుడు 
రామచందునిగారితో "పెండ్లి గావింపబడినది. 


అటనుండి ఉద్యోగిగా చెన్నవురి వెడలు భర్తతో వెడలి, యట 
లేన సహాజపాండిత్యముకతమున “పెల్లుబికిన కవితాధోరణితో నాన్న జితీ 
పరిణయమును దన 11వ యీట కళూర్చినది. ఇంతియ కాక్క యీమె 
యపఫపుడఫుడు నుడివిన పద్యములు, (వాసిన వ్యానములు, జనానాపత్సిక 
యందును, జ్ఞానోదయపత్రికయందును ప్రచురింపబడుచుం జెడివి. భర్త 
'యేమంత సరసుడు కానిపా డై, భార్యను పీణ్తావాదనాది విషయముల 
బాధలు 'పెక్సైడినా డట. అయినను, భారతన్ర్రీ నవాజ్‌ .మగు నోర్చుతో 
నన్నింటిని సహించి, మెల్లగా [గంథరచనము కూడ నొనర్చినది. 1899వ 
సంవత్పరము లోపుగానే యిరువురు బిడ్డల గని తలిదండు)లనుు, బంధు 
జనులను శోకసాగరమున ముంచి, "రెండవ పినవనమయముననే యుసు 
రుల కాసినది. ఇట్లు కడు 'బాల్యముననే అలవోకగా ప్రశస్త కావ్యము 
"రచించిన 9మూ ప్రజ్ఞామతి కావ్యమునకు కృష్ణుని యష్టమహిపలలో 
నొక తె యగు నాగ్నజితి నాయిక. ఇది మూడాశ్వాసముల ప్రబంధము. 
కావ్యము పూర్వసుఫక్కి-చె యున్నను, 'వెజ్లి మొజ్జి విరహావర్షనలును, 
అనుచిత స్ర్రీవర్ణ నలును లేవు. కాసి నాయికా నాయకులు పరస్పర 
గుణాకర్లనమున "బ్రేవించుకొనుట, నాయికచేటి కుహూనాయోగివేష 
ఛారిణిమై దూత్యమం నడువుట మున్నగున వన్నియు పాావద్ధతులే. 
ఇయ్యది . చెన్నవురి పార్థసారధి దేవున కంకితము. 

మద్రఫురివాసి యగుట. 


“పూపచెలదారి పిళ్ళారి పోోచు మన్ను ఇ” అని విళ్ళారిపదమును ' 
నంభావించినది. 


నగరవక్షనమున:---- 
“పికులు, నీకొిణారులు, గభీకులు, ధీరులు, నర్జికోటిమం 
చారులు, ఖడ్గధారులును, భర నిచారులు, వ(జపహోరులుక 
శూరులు, (పేయసీవ్భానయచోరులు, నింక గడు న్మనోవారా 
కారులు తత్పురంబునను గల్హిన -రాజకుమాారగు : ఆెంతయుక. ”” 
ఉదారులై, యమకాలంకారమున నీయమణే (పస్తావింపబడి 
మొల్ల రమొక్క-- “రాజులు కాంకియందు, రతిరాజుల”” స్ఫురింపజేసిరి. ళం 
కను కెలికి: 
“కినలుచు నెంతయుం గినిసి కన్నులు చెట్టు చేసి, మమ్మలక౯ 
గని కడు నీచగోవు లలి కాననసీమల సంచరింప్రుచుకా, 
మనుజుల చెల్లరకా భువిని బాధల బెట్టగ బుట్టు డింక మా 
రనుచు శపింవ, మే మప్రడు హో ! యని దీనతతోడ వేడగకా” 
ఇ ట్లుణారమైం యున్నది. 
ఆశ్వాసాంతమున: --- 
భాసుర మైన నీ వెడదవక్షమునందున Ey) వెలుంగగా, 
దాసుల కే కొజుంత ? నతతము ను సంతరమూర్తి శోళ్ళితా 
వాసులు గారె విశ్వపరిపాలన ! సుందరరావు ! శారదా 
(భానవుకీక్త పూరిత ! దిగంతరవైభవ ! చంద్రమాధవా. ” 
అను రథబంధ ముగు నుక్పలమున దననాథుని నామాశ్షరముల 
నలువరుసల గూర్చి తన కవితాశక్షిని పతిభకిని వెల్లడించినది. 
మాధవశతకమూసం దనేకవివయములు (వస్తావింసబడినవి ముఖ్య 
ముగ స్రీ నిద్యావిహీనత/హార్చి యిక్కు-వ పిస్తావింపబడినది. 
“గాల్లది చల్ల వాడు కిడ, గోడల గీతలు గీసి "లెక్క-లకా 
డెల్లముసేయు, ' జాకలిది తెచ్చిన బట్టలు వెచు బట్టలుకా 


బల్లవపొణే (తొడునకు బాగుగ వెచును విప్పుముళ్ళ చా 
సల్లలితంబుగా జదువజాలని చిన్నియ లెన్న మాధవా,” 
గోడల గీతలు గీయుట, (తాడున ముళ్ళు వైచి విప్పుట, మొద 
లగు చదు వెటబుగని బాూనలపోకడల సింత చకంగా వర్ణించి “ఆచయారా! 
విద్యావిపీనల దుస్థి ఏతి” యని యొక్క-పరి ముక్కుపై -వ్రలిడ జేయు 
చున్న దీ యము. 
“భభిరే | యొట్టిది నింజమూారికుల తినూ శభిఖ్యనుం జూడు నౌ 
లలనారత్న ము రామణీయకము డోలాయాత్ర యళ (గంథ మొ 
వలనే జేసె నటందుాే ద్విపదలో చాండిత్య వింపార, స్రీ 
చెల్లులుం దద్దతి విద్య చేరగ భుపిం జేయంగ బే మాధవా. ” 
ఈ పద్యమునం దీమె జేర్కొ-నిన వింజనూారి లెవు కరా యెవరో? 
ఆమె కృత మగు “డోలాయాకత్స” యిచటనో 1! 
కడు పిన్న వయసుననే మృతిచెందియు, జూతికుసుమసౌరభమవుట్లు 
ఫుట్టగచే పరిమళించి, స్వచ్చ మైన శవితసైందర్య-ేఖతో డను, అచ్చ 
మైన కావ్యకోభనకీ) భోడను, యతశ్చం(దికల నలుగాలంకుల “నెబయిం 
చిన యామె శుభ చరితము ఆంధులకు గర్వకారణము ! 


2. Vemuri Saradamba - Compiled by Madiraju Subbarao 
Yendaro Mahanubhavulu, pp 79-80, 2009 


48, Vemuri saradamba :- హా 


Smt. Saradamba (a: jolts even 11 ౧6౧ very teens) was'born in a miss 
called:AlluriAgraharam:in ‘Gudivada'talug of'Krishna Districts Her fatherwas జ 
Dasu:Sree’JRamulu, a- famousi-poet and actor in-those:days. Perhapsthe - 
poetesssinherited-the: talents of writing: poétryfrom ther: father. When:ishe 
was:nine, Saradamba was:weddedsto: Vemuri:Ramachandra Pantulu;ison' of” 
Kamanna Pantulu:who'wasithe:then’ Tahasildar of Bapatlataluq: ltisgathered:! 
that Saradamba-had unquenchable thirst for music as: well as-:literature 
evenifrom-her:early: childhood.As a:child of sixyears;:she was iablerto'sing 
songs very:melodiouslyafter:having heard'onlyonce;:She:possessed:such:an! 
extraordinary mental:make up‘that she-started: writing verseswhen she'was 
barely: eleven. At-that age’she 6400669 96: ౧6609౧1266 asitheauthoress of 2 
‘Kaavyam “known:as'‘Nagnajithi; Swayamvaram’ Besides: this,:she‘ penned: 
many articles and minor poems which appeared: in:Journals: like :‘Jnaana: 
" Patrika’ and ‘Jnaanodaya Patrika'. She dedicated her poetry to the glory; of. 
God: Itis said that she used to play exquisitely nice on Veena. lt isa pity 
that'she'Wwas married’ 094౧66౧ who’ woeéfully (066 62566 for fine‘Arts: 
Consequently Smt. Saradamba had to face unpalatable situations ahd 
discouragement resulting"in' suffering as she could ౧౮౯ give: vént ‘to ‘her 
emotional 500౧62౧610 Despite'these impediments Smt. Saradamba managed 
60.౧౩49 aname in her literary fieldltis really regrettable that this rare 
poetess-experienced'the icy hand of death'in her 18 year. ‘Her “Kaavwyjam’ - 
‘Nagnajiti ‘Swayamvaram’' cohsists of three Cantos. It deals With the 
matrimony of the“Héfdine Nagnajiti (one of the eight wives of 


Lord: Sri Krishna). She seems to-have:treaded.on'the foot prints of. ‘Molla’. 
Her ‘Maadhava Sathakam’ is another. literary piece wherein she depicts the 
deplorable conditions of-illiteracy of the women. of her times, Common 
features: of unlearned women are graphically: described in her bad and 
sweet style while. composing the verses. 


Life of Smt. Vemuri Saradamba d/o Mahakavi Dasu Sreeramulu 
(౫౦౧6౧210 Mahanu bhavulu' PP 79-80, Compiled by Dr.Madiraju Subba Ra0,2009 


Sas 


3 


EXTRACTED FROM 


™ 
WOME N' Ss CHAPTER 7 —P .132-155. 
MOVE ME IN| TS PUBLISHED BY DISCOVERY PUBLISHING 


HOUSE, NEW DELHI, 2009. 
B. SUGUNA 


Social Reformers of Andhra and Advancement of Women 


Vemuri Saradamba (1881-18938) 


She was born in Alluru Agraharam of Gudivada Taluk in 
1881. Even at the age of 11 years she wrote the book Nagajiti 
Parinayam. In her ‘Madhavi Satakham’ of hundred verses, she 
portrayed the unenviable condition of women condemned to 
illiteracy. In those times women used to keep accounts in respect 
of milk and clothes entrusted to washer-women by signs. She 
opined in her book that women could attain brilliance not by 
ornaments but education. She castigated several superstitions. 
She pleaded for autonomy to women. It was very unfortunate 
that such an illustrious woman breathed her last at a young 
age of seventeen. 


4. స్త్రీజన క్షేమార్ధి శ్రీమతి వేమూరి శారదాంబ 
(వార్త, డిశెంబరు 26, 2014) 

- దా. దాసు అచ్యుతరావు 
ఒక శతాబ్దము వెనుకకు వెళ్లి అప్పటి నమాజంలో స్త్రీలు నిరక్షరాస్యత వల్ల ఎలాంటి దుర్చరస్థితిలోజండేవారో 
తెలుసుకుంటే ఆక్రోశంతో కూడిన ఆశ్చర్యం కలుగుతుంది. ఆడపిల్లలు చదువు నేర్చుకోవడం మహాపాపం. 
చదువుకుని ఊళ్లేలాలాయేమిటి. పెళ్లయ్యాక మొగుడికి ఉత్తరం ముక్క రాయగలిగితే చాలు అనుకునే రోజులు. 
ఇంక సంగీతం, నాట్యం వంటి కళలు నేర్చుకొని పాడటం, ఆడటం సంగతి వేరే చెప్పేపనేలేదు. అలాంటి స్రీలు 
వేశ్యలే అనే భావంలో ఉన్నది అప్పటి సమాజం. అటువంటి సాంఘిక వాతావరణంలో దాసు శ్రీరాములు గారి 
ఏకైకపుత్రిక, సార్థక నామధేయ శారదాంబ, మే 3, 1881న కృష్ణాజిల్లా ప్రస్తుతం ముదినేపల్లి మండలంలోని 
అల్లూరులో జన్మిచింది. తల్లి జానకమ్మ. న్యాయవాదులుగా, సాహితీవేత్తలుగా, సంఘసేవకులుగా పేరు 
వ్రతిష్టలు పొందిన ఆరుగురు అన్నలు కేశవ, నారాయణ, గోవింద, మాధవ, విష్ణు, మధుసూదన రావుల 
గారాబు చెల్లెలు శారదాంబ. బాల్యం నుండే సంగీత, సాహిత్య పిపాసి. ఏకసంథాగ్రాహి. ఆరేళ్ల చిన్న వయన్సులో 
ఒకసారి వినే పాటలను అత్యంత శ్రావ్యంగానూ పాడేది. 


19వ శతాబ్దం ఉత్తరార్థంలో ఆంధ్రదేశంలో సంగీత, సాహిత్య, సాంన్మృతిక, సాంఘిక, రాజకీయ రంగాలను 
ప్రభావితం చేసిన బహుముఖ “ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు (1846-1908). వృత్తిపరంగా ఏలూరులో 
ప్రముఖ న్యాయవాదిగా పనిచేసారు. శ్రీరాములు అవి ఎంతమాత్రమూ దూష్యములు కావని సంగీతము 
పాడటానికి పురుషులకంటే స్రీలే తగినవారని ప్రచారం చేసారు. ఇతరులకు చెప్పడంతో సరిపెట్టుకోకుండా 
స్వయంగా ఆచరించి చూపెట్టాడు. తన యేడేళ్ల కుమార్తె శారదాంబకు ఆంధ్ర, సంన్కృతాలు, సంగీతవిద్య 
నేర్పించాడు. లోకనిందను ఎంత మాత్రమూ లక్ష్యం చేయలేదు. మంచి వైణికురాలుగా తీర్చి దిద్దారు. 
తొమ్మిదవయేట ఆత్యంత నైవుణ్యంగా వీణ వాయించింది. బెంగళూరు, మైసూరు వంటి నగరాలలో కచేరీలు 
కూడా చేయించారు. ఈమె సంగీతం కోనం కొందరు గాయకులను పోషించారు. నంగీత ప్రియులైన శ్రీరాములు 
ఆ ప్రాంతంలో గానవిద్య నుద్దరించడానికి ఏలూరులో ఒక సంగీతపాఠశాల కూడా నెలకొల్పారు. 
సంన్కరణోద్యమాలు జరుగుతున్నా సమాజంలో ఆశించినంత మార్చురాలేదు. శ్రీరాములు తన కుమాగ్లెను. 
విద్యావంతురాలను చేయడం అనాటి పరిన్తుతులలో ఆమె వివాహానికి ఒక విధంగా అవరోధమే అయింది. 
శ్రోత్రియ సంఘాల నుంచి వచ్చిన ఆటంకాలను అధిగమించి, ఎంతో శ్రమవడిన తర్వాత సంబంధం కుదర్చగలి 
గారు. 1888 మే లో బందరు లోని వేమూరి రామన్న, నాగమ్మ గార్ల రెండవ కుమారుడు వేమూరి 
రామచంద్రరావుతో వివాహం జరిగింది. శారదాంబకు వివాహనంతరం మెట్టినింట తన ఆశయాలకు, 


ఆకాంక్షలకు. తగిన ఆదరణ కరువైంది. అటువంటి ఇంట్లో అనిష్టమైన నిరుత్సాహపూరిత వాతావరణమును 
ఎదుర్కొంటూ కృషి సాగిన్తూ సాహిత్య జగత్తులో పేరు సంపాదించుకుంది. 


పద్నాల్లవ యేట పద్యాలు రాయడం ప్రారంభించింది. పదహారేళ్ల వయస్సులో రచించిన 'నాగ్నజితి 
పరిణయము' అను ప్రబంధ కావ్యరచనల వల్ల రచయిత్రిగా, కవయిత్రిగా గుర్తింపు వచ్చింది. శ్రీ కృష్ణ భగవానుని 
అష్ట భార్యలలో ఒకరైన నాగ్నజితి వివాహ కథ “నాగ్నజితి పరిణయము' మహాకవయిత్రి మొల్ల రచనాశైలి ఈ 
కావ్యంలో కనిపిస్తుందని కొందరి పండితుల అభిప్రాయం. ఇదే కాకుండా అనాటి కుటుంబ వ్యవస్థలో స్రీలు 
అనుభవిస్తున్న వివక్ష ముఖ్యంగా వారికి చదువు నేర్పించకపోవడం, బయటకు రానియ్యకుండా ఇంటికే 
పరిమితం చేయడం వంటి విషయాలపై విమర్శనాత్మక కవితలు, వ్యాసాలు రాసింది. దేవీస్తుత కీర్తనలు కూడా 
రాసింది. అవి ఆ రోజుల్లోని "జనాన పత్రిక”, “జ్ఞానీదయపత్రిక” వంటి ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. 
తన కవితలన్ని టిని భగవదంకింతం చేసింది. ఆ కాలంలో నిరక్షురాస్యులైన స్త్రీల యమ 'దుర్చరస్టితిని' కళ్లకు 
కట్టినట్లు తేటతెల్లంగా వర్ణిస్తూ 'ప్రేల దుస్థితి సద్వితంబుగ బాపి యిద్భువిన్‌ బన్నుగ సద్దుధుల్‌ తగినపట్టున 
విద్యను ముద్దరాండ్రకున్‌ గ్రన్నన నేరిపించి మరి జ్ఞానము బుట్టగంజేయుమంటూ' దైవాన్ని వేడుకుంటూ 
శారదాంబ మాధవ శతకములో స్రీ జనక్షేమార్థిక భగవత్సారన పద్యములు కూర్చి హృద్యంగముగా 
చిత్రీకరించింది. పురాణేతహాస, చారిత్రక కాలాలలో లేని ఇట్టి దౌర్భాగ్య వివక్ష స్త్రీలపై ప్రస్తుత కాలంలో ఎందుకు 
చూపిస్తున్నారు అని ప్రశ్నించి ఉదాహరణలు చూపించి సరిచేయమంటూ ఈ శతకంలో మాధవుడిని 
ఆర్థించింది. 


ఒక శతాబ్దం క్రిందట అనాటి దురాచార సాంప్రదాయాలకు లోబడి కట్టడి చేయకుండా శారదాంబ తల్లిదండ్రులు 
ఆమెకు స్వేచ్చనిచ్చి విద్య నేర్పించారు. 21వ శతాబ్దంలో ప్రవేశించిన స్రీల పట్ల 'వివక్ష చూపడంలో మార్చు 
వచ్చినట్లు కన్పించడం లేదు. కాని బాలికలు ధైర్యంతో పట్టుదలతో అవరోధాలు ఎదుర్కొటానికి 
సిద్ధమవుతున్నాడు. దీనికి నిదర్శనం ఇటీవల 2014 సంవత్సరం నోబెల్‌ శాంతి పురస్మార గ్రహీత బాలికల 
దుస్థితిని వివరిస్తూ 17 సంవత్సరాల 'మలాలి ఆవేదనతో అన్న ఈ మాటలు 'ముందుగా నన్ను కట్టడి 
చేయకుండా స్వేచ్చనిచ్చిన నా తల్లిదంద్రులకు రుణవడి ఉంటాసు. చదువు ఆత్యంత ముఖ్యమైనది. తరగతి 
గదుల్లోనే భవివ్యత్తు ఉంది. యావత్రవంచంలో ఈతరం తల్లిదండ్రులు తమ ఆడపిల్లలని 'శారదాంబ' 'మలాల' 
తల్లిదండ్రుల వలె కట్టడి చేయకుండా స్వేచ్చనిచ్చి విద్యావంతుల్ని చేసి లోకకళ్యాణానికి దోహద పడతారని 


ఆశిదాం. 
యట 


10 


5. అలనాటి అభ్యుదయవాది స్త్రీవిద్యాహితైషి: శ్రీమతి వేమూరి శారదాంబ 
డా. దాసు అచ్యుతరావు - సాహితీ కిరణం మాసపత్రిక, మే 2015 


ప్రకృతి సిద్దమైన బలహీనతలను 
ఆసరాగా చేనుకొని, స్త్రీలను అబలలుగా 
చిత్రీకరిస్తూ, వారికి వివాహం అయిన తర్వాత 
గృహనిర్వహణ బాధ్యతలు తప్ప ఇక ఏ ఇతర 
విద్యలకి పనికిరారనే భావన శతాబ్దాల క్రితం 
ఎక్కువగా ఉండేది. స్రీలకు న్వతంతంగా 
ఆలోచించుకునే అవకాశం ఉండేది కాదు. 
పెద్దవాళ్ళ అదుపు ఆజ్ఞలు స్రీల విద్యావికాసానికి, 
అభ్యుదయానికి అవరోధాలుగా ఉండేవి. 
“చదువుకొని ఊళ్ళేలాలా యేమిటి. పెళ్ళయ్యాక 
మొగుడికి ఉత్తరం ముక్క రాయగలిగితే చాలు” 
అనుకునే రోజులు. ఆడవిల్లలు చదువు 
నేర్చుకోవడం మహాపాపం. ఇంక సంగీతం. 
నాట్యం వంటి కళలు నేర్చుకొని పాడటం 
సంగతి వేరే చెప్పేపనేలేదు. అలాంటి ప్రీలు 
వేశ్యలే అనే భావంలో ఉండేది అప్పటి 
సమాజం. 

అటువంటి సాంవీఎక 
వాతావరణంలో దాసు శ్రీరాములుగారి ఏకైక 
పుత్రిక, సార నామధేయ, శారదాంబ, మే 
3, 1881న కృష్ణాజిల్లా, ప్రస్తుతము ముదినేపల్లి 
మండలంలోని అల్లూరులో జన్మించింది, తల్లి 
జానకమ్మ, న్యాయువాదులుగా, 
సాహితీవేత్తలుగా, సంఘసేవకులుగా పేరు 
ప్రతిష్టలు పొందిన ఆరుగురు అన్నలకు గారాబు 
చెల్లెలు శారదాంబ. బాల్యంనుండే సంగీత, 
సాహిత్య పిపాసి. ఏకసంథాగ్రాహి. ఆరేళ్ళ చిన్న 
వయస్సులో ఒకసారి వినే పాటలను అత్యంత 
శ్రావ్యంగా పాడేది. 


మే3, 2015న వేమూరి శారదాంబ 134వ జయంతి 


అలనాటి అభ్యుదయవాది, స్రీవిద్యాహితైషి: 


శ్రీమతి వేమూరి శారదాంబ 


19వ శతాబ్దం ఉత్తరార్థంలో 
ఆంధ్రదేశంలో సంగీత, సాహిత్య, సాంస్కృతిక, 
సాంఘిక, రాజకీయ రంగాలను ప్రభావితం 
చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలిమహాకవి దాసు 
శ్రీరాములు (1846-1908). వృత్తిపరంగా 
ఏలూరులో ప్రముఖ న్యాయవాదిగా పనిచేశారు. 
శ్రీరాములుగారు స్రీ విద్య అత్యంత 
ఆవశ్యకమని, సంగీత, సాహిత్యములు (స్రీలు 
నేర్చుకోవటం మిక్కిలి అవనరము అని, 
ఎంతమాగత్రము దూవ్యములు కావని, 
సంగీతము పాడుటకు పురుషులకంటే స్త్రీలే 
తగినవారని ప్రచారం చేశారు. ఇతరులకు 
చెప్పటంతో సరిపెట్టుకోకుండా స్వయంగా 
ఆచరించి చూపెట్టారు. తన యేడేళ్ళ కుమార్తె 
శారదాంబకు ఆంధ్ర, సంస్కృతాలు, సంగీత 
విద్య నేర్పించారు. లోకనిందను ఎంతమాత్రము 
లక్ష్య పెట్టలేదు. మంచి వైణికురాలుగా 
తీర్చిదిద్దారు. అతి పిన్న వయసులోనే అత్యంత 
నైపుణ్యముగా వీణవాయిస్తూ మైసూరు వంటి 
నగరాలలో కచేరీలు చేశారు శారదాంబగారు. 
ఈమె నంగీతమునకై శ్రీరాములుగారు 
కొమండూరి నరసింహాచార్యులు, ఈమని 
వెంకటరత్నం వంటి సంగీత విద్వాంసులని 
పోషించారు. సంగీత ప్రియులైన శ్రీరాములు 
గారు, ఆ ప్రాంతంలో గాన విద్యనుద్ధరించుటకు 


ఏలూరులో ఒక సంగీత పాఠశాలకూడా 


నెలకొల్పారు. 


సంస్కరణోద్యమాలు జరుగుతున్నా 
సమాజంలో ఆశించినంత మార్పు రాలేదు. 
శ్రీరాములు గారు తన కుమార్తెను 
విద్యావంతురాలిని చేయటం ఆనాటి 
పరిస్థితులలో ఆమె వివాహానికి ఒక విధంగా 
అవరోదవే శోతయం 
నంభూాలనుంచి వచ్చిన ఆటంకాలను 
అధిగమించి ఎంతో (శమవడిన తర్వాత 
సంబంధం కుదర్చగలిగారు. 1888 మేలో 
ఐబందరులోని వేమూరి రామన్న నాగమ్మ గార్ల 
రెండవ కంమారండం వేమూరి 
రామచంద్రరావుతో వివావాం జరిగింది. 
పుట్టినింట ప్రేమానురాగాలతో, తల్లిదండ్రుల 
ప్రోత్సాహంతో తన సంగీత, సాహిత్యాన్ని ఎంతో 
అభివృద్ది చేనుకున్న శారదాంబకు 
వివాహానంతరం మెట్టినింట తన ఆశయాలకు, 
ఆకాంక్షలకు తగిన ఆదరణ కరువైంది. 
అటువంటి ఇంట్లో అనిష్టమైన, నిరుత్సాహ 
పూరిత వాతావరణమును ఎదుర్కొంటూ 
సాహితీకృషి సాగిస్తూ సాహిత్యజగత్తులో పేరు 
సంపాదించుకుంది. 

పధ్నాల్లవ యేట పద్యాలు రాయటం 
ప్రారంభించింది. పదహారేళ్ళ వయస్సులో 
రచించిన *నాగ్నజితీ వరిణయము' అను 
ప్రబంధకావ్య రచనలవల్ల రచయిత్రిగా, 
కవయిత్రిగా గుర్తింపు వచ్చింది. శ్రీ కృష్ణ 
భగవానుని అష్ట భార్యలలో ఒకరైన నాగ్నజితి 
యొక్క వివాహ కథ 'నాగ్నజితీ పరిణయము" 


అయింది. 


డా. దాసు అచ్యుతరావు, హైదరాబాద్‌, సెల్‌: 9490023947 


11 


మహాకవయిత్రి మొల్ల రచనా శైలి ఈ కావ్యంలో 
కనిపిస్తుందని కొందరి పండితుల అభిప్రాయం. 
ఇదేకాకుండా, ఆనాటి కుటుంబ వ్యవస్థలో స్త్రీలు 
అనుభవిస్తున్న వివక్షత, ముఖ్యంగా వారికి 
చదువు నేర్చించకపోవటం, బయటకు 
రానియ్యకుండా ఇంటికే పరిమితం చేయడం 
వంటి విషయాలూ విమర్శనాత్మక కవితలు, 
వ్యాసాలు, వ్రాసింది. దేవీస్టుతి కీర్తనలు కూడా 
వ్రాసింది. అవి ఆ రోజుల్లోని 'జనాన పత్రిక 
మరియు “జ్ఞానోదయ పత్రిక' వంటి (ప్రముఖ 
పత్రికలలో ప్రచురించబడ్డాయి. తన కవితలన్ని 
భగవదంకితంగా చేసింది. 


ఆ కాలంలో నిరక్షరాస్యులైన స్త్రీల 
అతిదయనీయ, శోచనీయ, దుర్భర స్థితిని, 
కళ్ళకికట్టినట్లు తేటతెల్లంగా వర్ణిస్తూ 'స్రీలదుస్థితి 
సద్వితంబుగ బావి యిద్భువిన్‌, బన్నుగ 
నద్బుధుల్‌ తగిన వట్టున విద్యను 
ముద్దరాం[(డ్రకున్‌, (గ్రన్నననేరివించి 
మరిజ్ఞానము బుట్టగ జేయు' మంటూ దైవాన్ని 
వేడుకుంటూ శారదాంబ “మాధవ శతకము” 
లో స్త్రీ జనక్షేమార్థిక భగవత్రార్ధన పద్యములు' 
కూర్చి హృద్యంగమముగా చిత్రీకరించింది. 
పురాణేతిహాస, చారిత్రక కాలాలలో లేని ఇట్టి 
దౌర్భాగ్య వివక్షత స్త్రీలపై ప్రస్తుత కాలంలో 
ఎందుకు చూపిస్తున్నారు అని ప్రశ్నించి, కొన్ని 
ఉదాహరణలు చూపించి, సరిచేయమంటూ ఈ 
శతకంలో మాధవుడిని అర్ధించింది. 

మన పూర్వీకులు తమ ఆడపిల్లలని 
చదివించ లేదా? ఆ చదువు వల్లనే గదా సీత, 
చంద్రమతి మొదలైన పతివ్రతలు వినయ, 
వివేకములతో నడుచుకొంటూ అనువమాన 
కీర్తిమంతులయ్యారు అని ఈ పద్యంలో ఎలా 
చెప్పిందో చూడండి. 

“చ.మునువటివారలెల్ల తను ముద్దియలం 
జదివించలేదొకో/వినయ వతివతాత్వ 
సువివేకములం జరియించినట్టియా/జనకజం 
జూడరేమరియుం జం(_ద్రమతింగనశే 
యింకెందరో/యునుపమబుద్ధిగీర్తిలదలందిరి 


విద్యలవల్ల మాధవా” 


మన దేవతలందరూ వారి 
సతీమణులను అత్యంత గౌరవంగా చూసుకున్న 
వారే. పరమేశుడు గంగను ఏకంగా తన శిరస్సు 
పైనే పెట్టుకున్నాడు. (బ్రహ్మదేవుని ఇల్లాలు 
సరన్వతీదేవి ఎల్లప్పుడూ తన నాలుకమీదే 
నర్తిల్లుతుంది. ఇక నీవైతే నీ నతీమణిని 
వాదయమందే వదిలవరుచుకొన్నావు. 
అదేమివింతో కానీ మనవాళ్ళు స్త్రీలను 
ఇళ్ళలోనే బంధిస్తారు అంటుంది ఈ పద్యంలో. 
“చ. వినంగ మహేశుం డెప్పుడును వీడక 
గంగశిరంబునందునుం/చెనుగద (బ్రహ్మతాను 
దనజివ్వాను జెట్టెను గా నరన్వతిన్‌/ 
అనవరతంబు నీ హృదయమందుననిల్సితి 
నీదుకోమలిన్‌/గననదియేలకో జనులు 
కారలవైతురు స్రీల మాధవా. 

గణీత శా(న్తకోవిదురాలు 
భాన్మరాచార్యుని వు్రిక లీలావతి, 
విద్యావతియైన భోజరాజు భార్య భానుమతి, 
విద్యలకే దేవతయైన సరస్వతీదేవి ఆడువారు 
కాదా అంటుంది. 
ఉ. పావననామ్ని నద్గణిత వద్భతిం 
దెల్పదెబోటికాదె లీ/లావతి భాస్మరార్యు 
నుతరామయ కాదె నరన్వతింగనన్‌/ 
దేవతయయ్యె విద్యలకు దేజముగ మీరగ 
భోజుభార్య వి/ద్యావతిటైంన భానుమతి 
యారయ నాండుది కాదె మాధవా 

స్రీలు నాట్యము కూడ నేర్చుకోవచ్చు 
అనే భావన వ్యక్తీకరిస్తూ మహాభారతంలోని 
విరాటపర్వంలో ఒక ఘట్టాన్ని ఉటంకించి ఎంత 
చక్కగా చెప్పిందో చూడండి. విరాటు రాకుమారి 
ఉత్తర, బృహన్నల వద్ద నాట్యం అభ్యసించి కీర్తి 
పొంది పాగడ్తలనందుకొని తదునరి ఆ 
పరమపతివ్రతామణి పరీక్షిత్తుని కనలేదా అని 
గుర్తు చేసింది. 
చ. అరమరలేక నిచ్చలు బృహన్నల యొద్దను 
నాట్యశాస్త్రమున్‌/విరటుని కూంతు దాగరచి 
విస్ఫృతకీర్తివాంవలేదె యు/త్తర కడు 
యోగ్యురాలని సదా పొగడంబడలేదె చూడ నా/ 
పరమపతివ్రతామణి శుభాంగు బరీక్షితుంగాంచె 
మాధవా. 


అతి విన్నవయసులోనే, తాను 
స్వయంగా విద్యావంతురాలై, స్త్రీలందరూ 
విద్యనేర్చుకోవలసిన ఆవశ్యకతను తెలుపుతూ 
అభ్యుదయ భావాలను వ్యక్తీకరినర్తా, 
భావితరాలను ఆలోచింపజేసే ఈ విధమైన 
అద్భుత రచనలు ఈ శతకంలో కోకొల్లలుగా 
దర్శనమిస్తాయి. బాలమేధావిగా శారదాంబ 
ధన్యురాలు, మార్గదర్శి శ్రీమతి శారదాంబ! 
శారదాంబకు కుమార్తె దుర్గాంబ, కుమారుడు 
పార్టసారధి. ఈమె డిసెంబరు26, 1899న 
చిన్నవయనులోనే ఏలూరులో 
పరమపదించింది. 

స్రీలు అభ్యుదయభావాలతో పురోగతి 
చెందడం చూసి ఓర్వలేనివారు కట్టుబాట్ల 
నెపంతో వారిని సాధ్యమైనంతవరకు గృహాలకే 
పరిమితం చేయడం, సంప్రదాయం ముసుగులో 
మభ్యపెట్టడం, స్వతహాగా విజ్ఞానవంతులైన 
(ప్రీలు నిరనిన్తూనే ఉన్నారు. వారు 
చైతన్యపూరితమైన రచనలుచేస్తే, తిరుగుబాటు 
చేస్తున్నారనో, వ్యతిరేకిస్తున్నారనో వక్రీకరించి 
వారిపై అభాండాలు వేయడం 
కుహనాసంప్రదాయవాదుల పన్నాగం. అయితే 
(స్త్రీల దృక్పథం తిరుగుబాటుకాదు. 
విద్యావంతురాలైన శారదాంబ భగవంతుడు 
అందరికీ సమానంగా ఇచ్చిన తెలివితేటలు, 
కుశాగ్రబుద్ద్ధి, ధర్మచింతన, న్యాయదృష్షి 
ప్రీలకుకూడా నమానంగా వర్తిస్తాయని, 
సోదాహరణాలతో తమ కవితల ద్వారా 
వివరించింది. న్యాయదృష్టిగలవారు న్యాయం 
చెప్పడానికి వెనుకాడరు. శారదాంబ సాక్షాత్తు 
సరస్వతీ అవతారమే అనిపిస్తుంది. ఆమె నోట 
వలికిన (వతి అక్షరమూ వేదవాక్కుగా 
సమాజహితమైనది. కాలానుగుణంగా ఆమె 
కవితలలోని అంతరార్థం చైతన్యవంతులైన 
స్రీలు (గపొన్తూ అభ్యుదయవథంలో 
ప్రయాణిస్తున్నారు. వారిని ఆటంకపరిచే శక్తులు 
మాత్రవే అవరోధాలు సృష్టిన్తున్నాయి. 
ఎప్పటికైనా స్త్రీల పట్ల వివక్షత పోగొట్టడానికి 
ఏ యుగంలోనైనా ఉద్యమించడానికి 
'గ్రీవిద్యాహితైషి శారదాంబవంటి (స్రీలు 
ఉద్భవిస్తూనే ఉంటారు. ష్‌ 


ళం 


12 


6 


VEMURI SARADAMBA 
Champion of Girl’s Education 


Dr. Dasu Atchuta Rao* 


More than a century before Malala 
Yousufzai, the Nobel Peace Laureate started 
her campaign for girls' education, more than a 
century before slogans Bachi bachao, bachi 
padhao became current coin, a teenaged 
Telugu Brahmin girl espoused women's 
education and prayed God for good sense to 
prevail upon both men and women to 
recognize its value. The girl was Vemuri 
Saradamba (1881-1899) who, in a short span 
of life, exemplified herself as an advocate and 
votary of women's development. She strongly 
believed that literacy and education were 
pivotal for the empowerment of women and 
voiced these sentiments through her writings. 
That we are still debating these terms in 21st 
century is a sad commentary on the world at 
large. Like Malala, Saradamba did whatever 
she did in her brief life, against several odds, 
with the blessings of her parents. One has to 
go back in time and understand the prevailing 
social climate then, in order to appreciate the 
achievements of Saradamba. 


If you take a look at the Indian society 
of a century or a century and a half ago, you 
would be astounded and would not help but 
be angry. Shock and surprise because of the 
oppressive conditions in which women lived, 
and anger because society had kept them in 
perpetual ignorance by denying education to 
them. People considered it a 'sin' to school 


* Scientist NGRI (Retd.) and freelance writer, 
Hyderabad 


TRIVENI 


their girls. The common belief then was that 
education was necessary only to earn money 
to support the family. "Do they (girls) have to 
take up a job to support the family? Or do 
they have to be administrators (rulers)?" was 
the general refrain those days. Many believed 
that it was enough if a girl could keep an 
account of clothes going to the laundry or write 
afew lines to her husband. If giving the girl- 
child basic education was undesirable, 
teaching fine arts like music and dance was 
considered a cardinal sin by high caste families, 
because they believed that such activities _ 
behoved the lowly nautch girls and courtesans. 
Saradamba was born in such a society on May 
3, 1881, as the only daughter, after six sons, 
of Dasu Sreeramulu and Janakamma at Alluru, 
avillage in the present Mudinepalli Mandalam, 
Krishna District of Andhra Pradesh. Both her 
parents and her six elder brothers doted on 
Saradamba as she was the youngest child in 
the family. 


Dasu Sreeramulu (1846-1908) was 
amultifaceted genius. He was not only a well 
known lawyer but also a renowned litterateur 
- poet, dramatist, lyricist and composer of 
music. He was hailed as a Vaaggeyakaara, 
a great composer, and earned the title 
Mahakavi, a great poet. He was an 
educationist and a social reformer. He left 
behind an indelible mark on whatever activity 
he chose. He was interested in the politics of 
the day in the Telugu region of the Madras 


JUL. -SEPT. 2015 


13 


Province and also in the then nascent 
Nationalist movement during the late 19*and 
early 20* centuries. Dasu Sreeramulu was a 
staunch believer in women's education and its 
importance for the betterment of society. He 
maintained and declared that women were not 
forbidden learning music or studying literature. 


Growing up in such an enlightened and 
vibrant atmosphere, it was natural for the 
young Saradamba to yearn for learning. From 
her early childhood Saradamba evinced keen 
interest in music and literature. She was 
endowed with a 'photographic memory.' It 
was said that one reading was enough for her 
to understand and learn any subject. She had 


a mellifluous voice with which she rendered. 


songs after listening to them once. Recognizing 
her talent and thirst for knowledge Sreeramulu 
began to teach her Sanskrit and Telugu from 
an early age. He encouraged her to learn 
music, notwithstanding condemnation and 
possible ostracism by the society. Heinvited 
eminent musicians, like Komandoori 
Narasimhacharylu 206 200401 
Venkataratnam, from distant places and 
housed them in his place to train her. 
Saradamba picked up the nuances of music 
and in a short time became an expert Veena 
player; she gave public concerts at places as 
far away as Mysore, 


Although social reform movements 
dominated that period (late 19*century), the 
conservative society was not ready to accept 
an educated woman. Sreeramulu found it hard 
to find a suitable boy for his daughter because 
few parents dared to welcome an '‘educated' 
girl, that too trained in music, as their daughter- 
in-law. After considerable , her father 
married off Saradamba in 1888. 


TRIVENI 


Unfortunately, at her in-law's home 
Saradamba failed to get as much love, 
affection and support for her literary and 
musical pursuits as she received from her 
parents and brothers. Nevertheless, 
undeterred by the stifling atmosphere at her 
in-law's place (she was forced to abandon 
her veena) Saradamba, persevered and 
continued her literary activity. Her genius soon 
blossomed. At fourteen she began writing 
poetry and within two years, at sixteen 
produced a kaavyam (poetical composition) 
Nagnajiti Parinayam, the story of the divine 
wedding of Nagnajiti, one of the eight consorts 
of Lord Krishna. Scholars acclaimed her 
work as a prabandham and her style was as 
engaging as that of great 15"century poetess 
Molla. She also composed songs in praise of 
various Goddesses (devi stuti keertanalu). 
Legend has it that she wrote Nagnajiti 
Parinayam sitting in ౨ i temple, 
Madras (Chennai) and in the manner of great 
poets like Pothana, Saradamba dedicated her 
works to the glory of the Lord. She, however, 
did not limit her writings to mere Puranic and 
devotional subjects, but extended them to 
social comment. Aware of the discrimination 
faced by women, herself a victim, she 
published critical assays on how contemporary 
society controlled women's lives, confining 
them to household chores, not allowing them 
to go out and denying education to them, 
Many of those articles అం యాలాల in reputed 
journals like Janana Patrika and Jnanodaya 
Patrika. In Madhava Satakam, a book of 
hundred verses, she depicted the pitiable state 
of women who were unlettered and ignorant 
and sought autonomy for women. In this work 
she supplicates Lord Krishna (Madhava) to 
give good sense to the people to educate their 
womenfolk, 


JUL. - SEPT. 2015 


14 


In fact, the tagline -of this book reads 'a 
prayer for the welfare of womankind'. She 
questioned boldly 'why this discrimination and 
neglect of women today, which were absent 
in ancient times'. In another verse, she said 
that women like Sita and Chandramati. 
legends and only because they were allowed 
to gain knowledge through education. 


To emphasize that women in Vedic 
times were held in high esteem, Saradamba 
invoked the Hindu Trinity, and'said that Siva 
viewed Ganga as an adornment and wore her 
ou his head, Brahma slotted Saraswati on his 
tongue' (i.e., he made her his voice), while 
Vishnu placed Lakshmi in his heart. At the 
same time she lamented - 'why people in her 
time were treating women as prisoners', 


She cited the great mathematician 
Leelavati, daughter of Bhaskaracharya and 
highly leamed Bhanumati, wife of King Bhoja, 
to support her argument that women were not 
barred in ancient times from educating 
themselves. i 


Reinforcing her argument that high 


caste women too can learn ‘music and dance, 


she cited the epic Mahabharata and'said that 
Princess Uttara, daughter of King Virata, learnt 
dance from Brihannala (Arjuna in disguise) 
without any qualms, and at the same time was 
praised as a great woman who also gave 
Pandavas a heir, Parikshit. 


She also referred to one of the great 
devotional poetesses Tarigonda Vengamamba 
to illustrate that women were encouraged to 
study as 120923 18* century. 


Criticizing the contemporary society 
for depriving women of education, she 
satirically chided her ilk and asked them to 
spare a fraction of their time, spent on 
personal dressing and makeup, for (self) 
education. , 

Saradamba shone like a bright star 
over the world of literature, though briefly. She 
made a mark in traditional poetry and came 
to be known as a woman with progressive 
ideas, 2 woman who proclaimed education 
as an essential prerequisite for women's 
welfare. After a short but purposeful life of 
nineteen years Saradamba died {after the 
delivery of her son) on 26* December, 1899 
at Eluru leaving behind'her husband and two 
children, a daughter Durgamba and a son 
Pardhasaradhi. 


. ” Malala Yousufzaisadventurousstory 
tells us that even more than a century ‘after 
Vemuri Saradamba's times the situationsasfar 
as women's rights are concerned, rermmains'the 
same, in many parts of the world.’ However, 
itis a happy augury that women have started 
asserting themselves:and' Governments also 
are drawing up schemes:for empowerment 
of women. Letus-hope thatthis generation 
of parents (of girls)'who are still miredin:old 
superstitious dogmas will "educate their 
daughters giving them freedom" like the 
parents of Saradamba and Malala. 


The twentieth century saw the rise of 
feminism in India. Suppressed for long by a 
society that had turned quite:patriarchal'more 
than a millennium ago, Indian women woke 
up and looked for role-models to reshape 
their lives. 


కనన న 


JUL. -SEPT. 2015 


15 


7. వివక్షపై గళమెత్తిన ధీరవనిత వేమూరి శారదాంబ 
(ఆంధ్రభూమి, మే 3, 2016) 
-డా.దాసు అచ్యుతరావు 


శ్రి కృష్ణునకు రుక్మిణి, సత్యభామ, జాంబవతి, మిత్రవింద, భద్ర, నాగ్నజితి, కాళింది, లక్షణ అనువారు ఎనిమిది 
మంది (అష్ట) భార్యలుగా కీర్తించబడుతున్నారు. అష్టభార్యలు సృష్టిలో అష్టవిధ ప్రకృతులకు ప్రతీకలు. 
అష్టమహిషులతో శ్రీకృష్ణ కళ్యాణ వైభవాన్ని మహాకవి పోతన తమ భాగవతంలో అత్యంత మనోహరంగా 
వర్ణించారు. తరువాతి కాలంలో ప్రసిద్ద కవులు కొందరు వ్రాసారు. వాటిలో రుక్మిణి, భద్ర, నాగ్నజితీ మరియు 
లక్షణ పరిణయ గాథలే ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఉన్నవ జో ్యతివాసు గారి పరిశోధనలలో లభ్యమైన 
సమాచారం వరకు 17-19 శతాబ్దాల మధ్యకాలంలో ఏడుగురు కవులు 'నాగ్నజితీ పరిణయ” కావ్యాన్ని 
రచించారు. వారిలో శ్రీమతి వేమూరి శారదాంబగారు ఒకరు (19వ శతాబ్దం). 


శ్రీమతి శారదాంబ, మే 8, 1881న, ఆంధ్రప్రదేశ్‌, కృష్ణాజిల్లా, మచిలీపట్నం దగ్గరి అల్లూరు గ్రామంలో 
జన్మించారు. తండ్రి మహాకవి దాసు శ్రీరాములు, తల్లి జానకమ్మ. తల్లిదండ్రులకు ఏకైక పుత్రికగా, తోడబుట్టిన 
ఆరుగురు అన్నల ముద్దుల చెల్లెలిగా గారాబంగా పెరిగింది. శారదాంబ బాల్యం నుండే సంగీత, సాహిత్య పిపాసి. 
ఏకసంథాగ్రాహి. ఆరేళ్ళ చిన్నవయస్సులో పాటలను ఒకసారి వినే అత్యంత శ్రావ్యంగా పాడేవారు. 


అది స్త్రీల పట్ల దుర్చరమైన్న దుర్మార్గమైన వివక్ష చూపిస్తున్న కాలం. సంగీతం, నాట్యం వంటి కళలు 
నేర్చుకునే స్త్రీలు వేశ్యలే అని భావించే సాంఘిక వాతావరణం. 19వ శతాబ్దం ఉత్తరార్థంలో ఆంధ్రదేశంలో సంగీత, 
సాహిత్య, సాంస్కృతిక సాంఘిక, రాజకీయ రంగాలను ప్రభావితం చేసిన శ్రీరాములుగారు (1846-1900) స్త్రీలు 
సంగీత, సాహిత్యములు నేర్చుకొనేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని దృఢంగా నమ్మినవారు. సమాజ 
అభ్యుదయానికి, వికాసానికి స్త్రీలు విద్యావంతులై స్వశక్తి సాధించటము అత్యంత అవసరమని ప్రచారం చేసిన 
సంస్కరణాభిలాషి. ప్రచారంతో సరిపెట్టు కోకుండా స్వయంగా ఆచరించి చూపెట్టారు. సంగీత, సాహిత్యాలలో 
శారదాంబ ఆసక్తి గుర్తించి చిన్న వయసులోనే ఆమెకు తెలుగు, సంస్కృతము నేర్పారు. సంగీత విద్య 
నేర్చుకునటాన్ని ప్రోత్సహించారు. లోకనిందను ఎంతమాత్రము లక్ష్యము చేయలేదు. మంచి వైణికురాలుగా 
తీర్చిదిద్దారు. బెంగుళూరు, మైసూరు వంటి నగరాలలో కచేరీలు కూడ చేయించారు. 


శారదాంబకు 1888 మేలో వేమూరి రామచంద్రరావుతో వివాహం జరిగింది. అప్పటి సాంఘిక పరిస్థితులలో 
మెట్టినింట తన ఆశయాలకు, ఆకాంక్షలకు, అభ్యుదయ భావాలకు తగిన ఆదరణ కరువైనా, నిరుత్సాహానికి 
లోను కాకుండా సాహితీ కృషి సాగిస్తూ పద్నాల్లవ ఏటనే పద్యాలు రాయడం ప్రారంభించారు. విద్యావంతురాలైన 
శారదాంబ, ఆనాటి స్త్రీలు అనుభవిస్తున్న వివక్ష, ముఖ్యంగా వారికి చదువు నేర్పించకపోవటం, బయటకు 
రానియ్య కుండా ఇంటికే పరిమితం చేయటం వంటి దురాచారాలపై విమర్శనాత్మక కవితలు, వ్యాసాలు 
రచించారు. ఆనాటి “జనాన పత్రిక” మరియు “జ్ఞానోదయ పత్రిక” వంటి ప్రముఖ పత్రికలలో ఆ రచనలు 


16 


ప్రచురింపబడ్డాయి. స్త్రీలను ఈ దుస్థితి నుంచి విముక్తి కలిగించమని దైవాన్ని వేడుకుంటూ శారదాంబ 'మాధవ 
శతకము'లో 'స్తీ జనక్షేమార్థిక భగవత్సార్గన పద్యములు" రచించారు. పదహారేళ్ళ వయస్సులో 'నాగ్నజితీ 
పరిణయము' అను ప్రబంధ కావ్యరచనతో రచయిత్రిగా, కవయిత్రిగా గుర్తింపువచ్చింది. మహాకవయిత్రి మొల్ల 


రచనా శైలి ఈ కావ్యంలో కనిపిస్తుందని పండితుల మన్ననలను పొందారు. 


కోసల దేశాన్ని పరిపాలిస్తున్న నగ్నజితు కుమార్తె సుదంత. ఆమె నాగ్నజితి, సత్యగా కూడా ప్రసిద్ది. 
నగ్నజితుని పశుసంపదలో పొగరుబోతైన ఏడు వృషభాలు మదమణచి లొంగదీసి బంధించిన వీరునకిచ్చి 
వివాహము చేస్తానని ప్రకటించిన స్వయంవరంలో శ్రీ కృష్ణుడు విజయుడై నాగ్నజితిని పరిణయమాడిన కధ 
'నాగ్నజితీ పరిణయము'. వేమూరి శారదాంబ రచించిన 'నాగ్నజితీ పరిణయము' మూడు ఆశ్వాసాల 
ప్రబంధము. ఈ కావ్యంలో శారదాంబ “కవితాకౌశల్యం, సౌరభం వెల్లడించే కొన్ని పద్య కుసుమాలను 
ఉటంకించుకొని ఆస్వాదిద్దాం. 


శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పినట్లుగా నేను చెప్పబోవు నాగ్నజితీ స్వయంవరానికి కథాక్రమం ఇట్లా 
ఉంటుందని ప్రథమాశ్వాసంలో కోసల నగర పౌరుల విశిష్టతని ఎంత అందంగా ఈ పద్యంలో వరించిందో 
చూడండి. 


ఉ. వీరులు నీతిచారులు గంభీరులు ధీరులు నర్ది కోటిమం 
దారులు ఖడ్గధారులును ధర్మవిచారులు వేప్రహారులునీ 
శూరులు ప్రేయసీ హృదయ చోరులు నింకంగడున్మ నోహరా 
కారులు తత్పురంబునను గల్గిన రాజకుమారులెంతయున్‌ . 


'పై పద్యం చదివాక మొల్ల రామయణంలో యమకాలంకార నియమంలో సాగిన “రాజులు కాంతియందు 
రతిరాజులు...” పద్యం కవిసూరులకు స్పురించకుండాఉండదు. 


శ్రీమతి వేమూరి శారదాంబకు ఒక కుమార్తె దుర్గాంబ, కుమారుడు పార్ణసారధి. డిసెంబరు 26, 1809న, 
కుమారుడు. పార్టసారధిని ప్రసవించి ప్రసూతి సమయంలో 19 సంవత్సరముల చిన్నవయస్సులో ఏలూరులో 
పరమపదించారు. 


17 


సంస్కరణోద్యమ భావజాలానికి, మహిళా ఉద్యమ ఆకాంక్షలకు లంక 


వేమూరి శారదాంబ “మాధవ శతకంి 


- కాత్యాయనీ విద్మహే 
9440550579 


తెలుగునాట సంస్కరణోద్యమం, ప్రత్యేకించి స్రీ 


విద్యాజద్యమం స్రీలలో మేల్కొలిపిన చైతన్యం వాళ్ళను మహిళా 
ఉద్యమ నిర్మాతలను చేసింది. ఉద్యమ ఆశయాల ప్రచారానికి 
రచయితలుగా మలిచింది. కొటికలపూడి సీతమ్మ భండారు 
అచ్చమాంబ ఆ కోవలోవారే. వారివలె సామాజిక జీవితం, 
కార్యాచరణ లేకపోయినా తనకున్న పరిమితులలో సాంస్కృతిక 
భావజాల రంగంలో ప్రీవిద్యకు ఒక అనుకూల వాతావరణాన్ని 
నిర్మించటానికి పనిచేసిన చరిత్రకెక్కని మహిళ వేమూరి శారదాంబ. 
1881 మే 3 వ తేదీన పుట్టింది. ఆంధ్రదేశంలో సాహిత్యసామాజిక 
సాంస్కృతిక రంగాలలో అభ్యుదయ దృక్పథంతో కృషి చేసిన దాసు 
శ్రీరాములుగారి కూతురు కావటం వల్ల సంగీత సాహిత్య శిక్షణ 
లభించింది. పద్దెనిమిదేళ్ల లేత వయసులో రెండవ బిడ్డకు 
జన్మనిస్తూ మరణించింది. అప్పటికి ఆమె మాధవ శతకం, 
నాగ్నజితీ పరిణయం రాసింది. నాగ్నజితీ పరిణయం ఆమె 
సంప్రదాయ పాండిత్యానికి నిదర్శనమైతే మాధవ శతకం ఆమె 
ఆధునిక దృక్పథానికి అద్దం పడుతుంది. 

కథ తో నిమిత్తం లేకుండా ఎక్కడికక్కడ ఒక భావాన్ని 
అభిప్రాయాన్ని పూర్తి చేయటానికి వీలుగా చేసే వ్యస్త పద్య రచన 
శతకం. పద్య రచనాభ్యాసానికి అనువైన ప్రక్రియ. 'స్తీజన క్షేమార్థక 
భగవత్రార్ధన' లక్ష్యంగా చేసి సంప్రదాయ శతక ప్రక్రియను 
ఆధునిక దృష్టితో సారవంతం చేసింది శారదాంబ. అందువల్ల 
మాధవ శతకాన్ని భక్తి శతకం అనటం కన్నా సంస్కరణ భావ 
ప్రచార శతకం అనటం సముచితం. 

ఈ శతకంలో మొదటి ఆరు పద్యాలూ పీరిక వంటివి. దయతో 
తనను కాపాడమని శ్రీ రాముడిని స్తుతిస్తూ కోరటం ఆ పద్యాల 
సారం. “శ్రీ రమణీ మనోహర సుశీల నిజాశ్రిత కష్టభంజనా అని 
ప్రారంభం అయ్యే మొదటి పద్యంలో నాలుగవ పాదం "సారస 
నేత్ర నాదగు విచారములెల్లను దీర్చి మాధవా”. ఇందులోని 
“నాదగు' అనే మాట ఉత్తమ పురుష ఏకవచనమే. కానీ ఆమెకు 
వ్యక్తిగత విచారాలు ఉన్నట్లు తరువాతి పద్యాలలో ఎక్కడా 
కనబడదు. ఆమె విచారం అంతా స్రీలందరి కోసం. అందువల్ల 
ఆమె విచారం వ్యక్తిగతమైంది కాదు అన్నది స్పష్టం. 

నాలుగవ పద్యం నాలుగవ పాదం ముగింపులో “నీవగతి 
మాకిల వేక లేరు మాధవా” అన్న వాక్యంలోని “మాకు” అన్న ఉత్తమ 
పురుష బహువచనం ఆమె విచారాలన్నీ సమూహానికి 
సంబంధించినవే అని రూఢి చేస్తున్నది. అందువల్ల శారదాంబ 


నేను” అన్నా మేము అన్నా ఆ మాటలన్నీ తనను తాను స్తీ జన 
(ప్రతినిధిగా సంభావించుకొని అన్నవే. నాదగు విచారాలు అంటూ 
ప్తీల విచారాల గురించి తపన పడిన శారదాంబ కవిత్వం - 
నాగొడవ అంటూ లోకం గొడవను తన గొడవగా కవిత్వం చేసిన 
కాళోజిని, ప్రపంచపు బాధను తన బాధగా చేసుకొని మరో 
(ప్రపంచాన్ని కలగంటూ కవిత్వం రాసిన శ్రీశ్రీని ఏక కాలంలో గుర్తు 
చేస్తుంది. 

సాధారణంగా భక్తి శతకాలలో మోక్ష కాంక్ష ఉంటుంది. కానీ 
శారదాంబ తనను బుద్దిశాలినిగ (బ్రోవుమని(6) కోరింది. వ్యక్తిగత 
పారలౌకిక విలువలకన్నా లౌకిక సామాజిక విలువల కోసం 
ఆలోచించగలిగే బుద్దిని ఆకాంక్షించటంలో వుంది ఆమె విశిష్టత. 
ఈ శతకంలోఎక్కువ పద్యాలు ఆనాటి స్రీవిద్యా వివాదానికి 
సంబంధించినవి. (స్రీవిద్య అవసరం, ప్రాధాన్యత, ప్రయోజనం - 
నిరూపించటం, అందుకు మద్దతుగా చారిత్రక పౌరాణిక (ప్రీలను 
ఉదాహరణగా పేర్కొనటం, స్రీవిద్య వ్యతిరేక వాదనలను 
తిప్పికొట్టటం, (స్రీవిద్య సాధనకు పూనుకొనమని పురుషులను 
ఉద్పోధించటం -లక్ష్యంగా శారదాంబ ఈ శతక పద్యాలు రాసింది. 

శారదాంబ దృష్టిలో విద్య అంటే అక్షరాస్య విద్య. ప్రీలను రోకటి 
పాటలు పాడుకొనే స్టితి నుండి రామాయణ భారతాది పురాణ 
కథలను గ్రంథ పరిశీలన చేత అర్ధం తెలిసి చదువుకునే దశకు చేర్చే 
విద్య (33). బాల చికిత్స, చరిత్ర, భూగోళ సమాచారం, లెక్కలు, 
దేశ భాషలో చక్కగా రాయగల నైపుణ్యం స్రేవిద్యకు ఆమె ఇచ్చిన 
సిలబస్‌(57). సంగీత నాట్య చిత్రలేఖనాది లలితకళలు కూడా 
(స్త్రీలు నేర్వవలసినవే అన్నది ఆమె అభిప్రాయం. ఈ క్రమంలోనే 
(స్రీలకు విద్య అంటే పురాణ (శ్రవణం, నోములునోచటం అనే 
సంప్రదాయ భావనను శారదాంబ తిప్పికొట్టింది. పురాణ శ్రవణం 
వల్ల బోధ కలగదని (54, నోములు నోచటం వృథాగా పొద్దు 
పుచ్చటమేనని(66) అంటుంది. సంగీత నాట్యాలు భోగం 
వేషాలుగా తిరస్కరింప బడుతున్న తరుణంలో శారదాంబ సంగీత 
నాట్యు విద్యలు నేర్చుకొనే అవకాశం మహిళలకు ఉండాలి అనటం 
సాహసమే. స్రీలసృజన శక్తి సామర్థ్యాలను వెలికి రానీయకుండా 
చేస్తున్న సంప్రదాయం పట్ల, పురుష బుద్దుల పట్ల ఆమె విమర్శ 
దృష్టి ఈ శతకంలో కనబడుతుంది. 

స్రీలకు విద్య ఎందుకు అవసరం? భర్తకు ఇంటి నిర్వహణలో 
చేదోడు, వాదోడు కావటానికి, లేఖలు చదువుకొనటానికి, 
రాయటానికి, వార్తా పత్రికలు చదివి వినిపించడానికి, పిల్లలకు 
విద్యాబుద్దులు చెప్పి పెంచటానికి, ఇరుగు పొరుగు స్త్రీలతో 
కలహాలు మాని జీవించటానికి -ఇట్లా ఆనాటి సంస్కరణోద్యమం 
ఏమి చెప్పిందో దాదాపు వాటినే శారదాంబ తన పద్యాలలో 
ప్రస్తావించింది. కార్యేషు మంత్రి అంటారు కదా, విద్య లేని మహిళ 
మంత్రి ఎలా కాగలుతుంది అని ప్రశ్నించి పడతులు విద్య నేరిస్తే 
పతులకు సహాయపడతారని అంటుంది(27. మగవాడికి అర్ద 
శరీరమైన ఆడది చదువు లేనిదైతే మగవాడి సగభాగం చచ్చు 
పడిపోయినట్లే అని ఆమె భావించింది. ఆడది చదువుకుంటేనే 


అలం అం ఇవాల న అవల అల ల ద అలు టం ల ల ఆవాలు ఆదివారం నవ తెలంగాణ సోరుతి 2 


18 


మగవాడు సంపూర్వుడు సుందరుడు అవుతాడని చెప్పింది. 
అందువల్లనే స్రీ విద్యకు సుముఖులయ్యే సద్బుద్దిని పురుషులకు 
ఇమ్మని భగవంతుడిని వేడుకొన్నది. స్రీలను జ్ఞానవంతులను చేసే 
పనికి పూనుకొనమని పురుషులకు ఉద్బోదించింది. ఆడవాళ్లు 
చదువుకుంటే చెడిపోతారు, భర్తను గౌరవించరు, స్వాతంత్ర్యం 
కోరతారు -అనే విద్యా వ్యతిరేక వాదుల అభ్యంతరాలను తగిన 
తర్కంతో తోసి పుచ్చింది శారదాంబ. 

శారదాంబ దృష్టిలో జ్ఞానం జ్ఞానం కోసం కాదు. జ్ఞానం సకల 
సృజన మేధో శక్తుల వికాసనానికి, ఆవిష్కరణకు. మహిళల 
చదువుకు సమాజంలో ఒక ఆమోదాన్ని సంపాదించటానికి చరిత్ర 
నుండి, పురాణాలనుండి ఉదాహరణలుగా తెచ్చి చూపిన లీలావతి 
వంటి శాస్త్రవేత్తలు, దేవహూతి వంటి వేదవేత్తలు, మొల్ల, 
తరిగొండ వెంగమాంబ వంటి కవులు, కైక, సత్య వంటి యుద్ద 
వీరులు - బహుముఖీనమైన శక్తి సామర్థ్యాలు చూపగల స్త్రీల 
అస్తిత గురించిన శారదాంబ ఆత్మ గౌరవ చేతనకు 

ఈ శతకంలో శారదాంబ ప్రస్తావించిన స్త్రీల జాబితా తయారు 
చేసి చూస్తే స్రీవిద్యకు స్ఫూర్తిని ఇచ్చే మహిళా శక్తుల సమీకరణకు 
ఆమె తీసుకున్న శ్రద్ధ అర్ధం అవుతుంది. సమకాలపు జనవ్యవహారం 
నుండి సేకరించి చెప్పిన విద్యావంతులైన మహిళల గురించిన 
సమాచారం మరీ ఆసక్తికరంగా ఉన్నది. వింజమూరి తిమ్మక్క 
ద్విపద ఛందస్సులో డోలాయాత్ర అనే (గంథం రాసినట్లు (65) 
ఆమె చెప్పినది ఏ సాహిత్య చరిత్రలోనూ నమోదు అయిన 
విషయం కాదు. పెద్దిభొట్లు సతి వంటి స్వంత పేరు లేని 
అంచులకు నెట్టివేయబడిన స్ర్తీల పాండిత్యం గురించి ఎక్కడ 
విన్నదో కానీ ఆలోచించమని మనలను (్రేరేపిస్తుంది(21. 
అల్లసాని పెద్దన మనుచరిత్ర రాస్తూ గర్భిణి స్త్రీని ఎలా వర్ణించాలా 
అని ఆలోచిస్తుండగానే ఆయన కూతురు ఆ పని విజయవంతంగా 
పూర్తి చేసి పెట్టిందని(44) చెప్పి శారదాంబ వినియోగంలోకి రాని 
స్రీల శక్తి సామర్థ్యాల వైపు మన దృష్టిని మళ్ళించింది. అంతే కాదు 


(ప్రబల 


స్త్రీల ప్రత్యేక శారీరక మానసిక  సంస్పందనలను, 
జీవితానుభవాలను వర్ణించటం ఎంత పెద్ద కవికి అయినా అంత 
సులభం కాదని, స్రీలు కవులైతే అలవోకగా ఆపని 
చేయగలుగుతారని ఏక కాలంలో చెప్పినట్లయింది. 


పంథొమ్మిదివందల ఎనభైలలో తెలుగు సాహిత్యలోకంలో 
వ్యాప్తిలోకి వచ్చిన ఈ స్త్రీవాద భావనను వంద సంవత్సరాల 
క్రితమే ఒక తెలుగు కవయిత్రి పలికించ గలిగిందంటే (స్రీవాదం 
విదేశీయం కాదని, తరతరాల (ప్రపంచ (స్త్రీల మనోభావాల 
అనుభవాల కోణం నుండి అభివృద్ది చెందిన సిద్ధాంతమని రూఢి 
అయినట్లే కదా! 

లింగ వివక్ష వల్ల జీవితంలో భాగమవుతున్న ద్వంద్వ విలువల 
గురించిన ఆవగాహన కూడా శారదాంబకు ఉంది. 'వలదనుటెట్లు 
విద్య మగవారాల కెట్టుల నట్టులే కదా” అని(19) ఆడవాళ్లు 
మగవాళ్ళతో సమానమేనన్న సాధారణ సూత్రాన్ని సౌకర్యవంతంగా 
మరచిపోయిన పురుష సమాజానికి చురక వేసింది. లలనలు 
నాలుగక్షరములు చదివినంత మాత్రాన అది చదువు కాదు అని 
కూడా ఆమెకు తెలుసు. పురుషులతో పాటు సమంగా తెలివి 
పొందే అవకాశాల గురించిన స్వప్నం ఆమెది (19). 

ఆడపిల్లలకు (ద్రౌపది వంటి పేర్లు పెడితే బోగం కులం పేర్లు 


అని అంటారు కదా! మగవాళ్లకు కృష్ణుడి పేరు ఎలా పెడతారు అని 
ఆమె వేసిన ప్రశ్న లైంగిక ద్వంద్వ విలువల మీద ఎక్కు పెట్టిన 
బాణమే(81). ఐదుగురు భర్తలు ఉన్నందున ద్రౌపది పేరే 
అపవిత్రం అయిపోతే పదహారువేల భార్యలు ఉన్న కృష్ణుడు ఎలా 
పూజ్యుడైనాడన్నది ఆమె ఆంతర్యం. అంతే కాదు, (స్రీలకు గొడుగు 
పట్టుకొని వీధులలో నడవటాన్ని నిషేధించి, తలుపులు మూసిన 
పల్లకీలలో, బండ్లలో, బంధించి ప్రయాణాలు చేయించటంతో 
ఆగక బురఖా కూడా వేసి ఊపిరి ఆడనీయకుండా చేస్తున్న 
విధానాలమీద ఘాటైన విమర్శపెట్టింది(82, 839). బాల్య 
వివాహాలను, వృద్దులకు ఇచ్చి చేసే వివాహాలను వ్యతిరేకించింది. 
తగిన వయసు వచ్చాక నచ్చినవాడిని పెళ్లాడే వెసులు బాటునిచ్చే 
స్వయంవర వివాహపద్దతిని విస్మరించటం పట్ల విచారం వ్యక్తం 
చేసింది (86). 

శారదాంబ కోటికెలపూడి సీతమ్మ వలెనే వీరేశలింగం పంతులు 
గారి సంస్కరణోద్యమ భావజాల వారసత్వానికి సమకాలంలో 
మొగ్గ విచ్చుతున్న మహిళా ఉద్యమ ఆకాంక్షలకు మధ్య బలమైన 
లంకె. ఈ శతకం చదువుతుంటే ఆ తరువాత పదిహేనేళ్లకు 1914 
ఏప్రిల్‌ 11,12 తేదీలలో బెజవాడలో జరిగిన అయిదవ ఆంధ్ర 
మహిళా సభ ఉపన్యాసాలు, తీర్మానాలు గుర్తుకు వస్తాయి. 
ముఖ్యంగా శారదాంబ తన పద్యాలలో స్త్రీల విద్యకు 
అభ్యంతరాలుగా వేటిని సంబోధించిందో ఖండించిందో అవన్నీ 
మోటుపల్లి రాజబాయమ్మ ఉపన్యాసంలోనూ కనిపిస్తాయి. 
రాజాబాయమ్మ విద్యావంతులైన స్ర్తీల వారసత్వాన్ని చెప్పటంలో 
భాగంగా - దేవహుతీ లీలావతులను పాండిత్యాన్ని ఉత్తరా 
చిత్రరేఖల కళా కౌశలాన్ని, గర్భిణీ స్రీ వర్ణన చేసిన పెద్దన కూతురి 
కవన నైపుణ్యాన్ని ప్రస్తావించటంలో శారదాంబ శతక పద్య 
ప్రభావం వుండే ఉండాలి. 

అలాగే ఆ సభలో దాదాపు అందరి ప్రసంగాలలోను చర్చకు 
వచ్చిన మరొక అంశం నగలపై మహిళల వ్యామోహం. దానిని 
మూఢత కింద జమకట్టి తిరస్కరించారు సంస్కరణాభిలాషులైన 
స్రీలు. అందుకు కూడా ఒరవడి పెట్టిన మహిళ శారదాంబ. 
స్త్రీలలో నగల మోజు, అలంకరణ పీతి అభ్యుదయ కారకాలు 
కావని ఆమె అభిశంసించింది. నగల కోసం చెవులు, ముక్కులు 
కుట్టించుకొని శరీరాన్ని హింస పెట్టుకొనటం కన్నా చదువుపై శ్రద్ధ 
పెడితే ప్రయోజనమని స్రీలకు హితవు చెప్పింది(70). నగలపట్ల 
అలంకరణల పట్ల (స్త్రీలు విముఖులు కావాలని స్రీజన క్షేమార్ధం 
శారదాంబ ఏదైతే ఆశించిందో, దానితో పాటు ఆడవాళ్లు వీధుల్లో 
గొడుగులు వేసుకొని నడవరాదన్న నాటి సామాజిక వివక్షను 
దేనినైతే నిరసించిందో(82) ఈ రెండూ కూడా ఐదవ ఆంధ్ర 
మహిళా సభలో తీర్మానాలుగా ప్రవేశపెట్టబడి ఆమోదం 
పొందాయి. అది సమకాలపు స్త్రీల సహజ న్యాయ ఆకాంక్షలకు 
సాంస్కృతిక భావజాల రంగంలో సమ్మతిని సమకూర్చటంలో 
శారదాంబ వంటి వాళ్ళు చేసిన సాహిత్య కృషి ఫలితం. 

తెలుగు నాట తొలినాళ్ళ మహిళా ఉద్యమానికి 
సంస్కరణోద్యమ వారసత్వాన్ని స్ర్తీల కోణం నుండి అందించిన 
శారదాంబ మనకిప్పుడు స్మరణీయురాలు. 

(డిసెంబర్‌ 26 శారదాంబ 108వ వర్ధంతి ) 


Xxx 


ఆలు. అజ: ధయలు ల యాని. ల అజా ల వలు ఈ అలల ఆయి) సి ఆజ ఆజ ఆదివారం నవ తెలంగాణ సోతుతి క్లో 


19 


9. మహిళామూర్తులు - రాజ్యాంగ స్ఫూర్తులు 


(ఆంధ్ర జ్యోతి, మార్చ్‌ 08, 2020, అంతర్జాతీయ మపొళా దినోత్సవం) 


- జె. కనక దుర్గ 


రాజ్యాంగం 70 ఏండ్లుగా అమలులో ఉన్నా, స్త్రీలు వురుమలతో నమానంగా జీవించలేని దళలో ఉండటానికీ కారణాలు విశ్లేషికుంటూ 
స్త్రీలు తమ హక్కుల వరిరక్షణకై మరింతగా కృషిచేసే దిళగా సాగాలి. అందుకు, స్వాతంత్రోద్యమం నాటి స్త్రీల సాహిత్య వఠనం అవనరం. 
వివిధ సాహిత్య వ్రక్రియల రూవంలో పాత తెలుగు వత్రికలలో నిక్షిప్తమై వినృతంగా ఉన్న నాటి స్త్రీ సాహిత్య చైతన్యం నేటికీ 
న్ఫూర్తిదాయకం. అనాటి స్త్రీల సాహిత్యంలో ప్రతిఫలించిన స్వతంత్ర జీవన చైతన్యం, స్వరాజ్యహక్కుల పోరాటం కలిసివెరసి ఖారతదేశ 
ప్రజాస్వామిక రాజ్యాంగ నిర్మాణానికి దారి దీపాలుగా ఉవకరించాయని అర్ధం చేనుకోవాలి. 


వలల ననన నలల లల లల లల 


ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగానికి మహిళా హక్కుల పరిరక్షణ దిశగా జరుగుతున్న నేటి 
మహిళా దినోత్సవానికి అవినాభావ సంబంధం ఉంది. స్వాతంత్ర్య సాధనతో పాటుగా సాగిన స్త్రీల స్వతంత్ర జీవన 
సమాలోచనలు. రాజ్యాంగ నిర్మాణానికి సోపానాలు వేశాయి. తెలుగునాట 1896 నుండి స్త్రీ జనం చేసిన 
ప్రాథమిక హక్కుల పోరాటం మన రాజ్యాంగానికి రహదారులు పరిచింది. స్వాతంత్రోద్యమం నాటి స్త్రీల 
వాజ్యయం/సాహిత్యం ఈ సత్యావిష్కరణకు భూమిక స్త్రీల స్వతంత్రత పట్ల పెరిగిన ఆలోచనలకు 1896 నుండి 
1941 వరకు తెలుగు పత్రికలలో వచ్చిన స్త్రీల సాహిత్యమే నిదర్శనం. 


రాజకీయ స్వాతంత్ర్యానికై దేశమంతా పోరాటం చేస్తూంటే, తమ వ్యక్తి స్వాతంత్ర్యానికై స్త్రీలు పోరాడారు. తమ 
అస్వతంత్ర జీవనానికి అవిద్యకు ఉన్న లంకెను గుర్తించి తమ హక్కుల సాధన కోసం విద్యావంతులు కావల్సిన 
అవసరాన్ని గుర్తించారు. స్త్రీకి స్వతంత్రం ఉంటేనే దేశ స్వాతంత్రానికి ప్రయోజనమని భావించిన కందుకూరి 
వీరేశలింగం స్త్రీ విద్యకు పునాదులు వేసారు. వేమూరి శారదాంబ 1896 లోనే తన 'మాధవశతకం'లో మహిళల 
అక్షరాస్యతకు నిరోధకంగా ఉన్న సామాజిక కుటుంబ అసమాన సంస్కృతిని ప్రశ్నకు పెట్టి స్రీవిద్య పట్ల 
ఆలోచనలను రేకెత్తింపజేసింది. ప్రజాస్వామిక రాజ్యాంగ సమాన హక్కులకు, లింగవివక్షలేని విద్యాహక్కుకు 
దీనితోనే పునాదులు పడ్డాయని చెప్పుకోవచ్చు. 1902లో విద్యావంతులైన స్త్రీలు, విదేశి స్త్రీల జీవితాలు, వారి 
రాజకీయ హక్కులను తెలుసుకుంటూ తమ కుటుంబంలో తమ అస్తిత్వాలను గురించిన ఆలోచనలను 
పెంచుకున్నారు. అందుకే భండారు అచ్చమాంబ స్త్రీవిద్య అభివృద్ధి చెందటానికి స్త్రీల సమాజాలను ఏర్పాటు 
చేశారు. 1902-03 నాటికే విద్య ద్వారా జ్ఞానాన్ని పొందిన స్త్రీలు తమ బానిసత్వాన్ని తొలగించుకునే స్వతంత్ర 
ఆలోచనలను కొనసాగించినట్లు ఆమె రచనలలో కనపడుతుంది. స్త్రీలు పత్రికా రంగంలో ప్రవేశించారు. విద్య 
స్త్రీలలో ధైర్య స్టెర్యాలను పెంచుతుందని, అప్పుడే తమ భావాలను స్వేచ్చగా వ్యక్తీకరించగలం అనుకోవటం మన 
రాజ్యాంగం నిర్వచించిన ఆలోచనల స్వేచ్చ, భావవ్యక్తీకరణ స్వేచృకు ప్రతీకలు. స్త్రీలకు ఉన్న త విద్యావకాశాలు 


20 


పెరగాలనీ, వారీ సామూహిక స్వేచ్చ, స్త్రీ స్వతంత్రానికి ప్రేరకమవుతుందనీ భావించారు. మహిళలు 
చదువుకోవడానికి వివాహ సంస్కృతి ఆటంకంగా ఉన్నదని గుర్తించి బాల్య వివాహాలను నిరసించారు, స్త్రీ 
పునర్వివాహ హక్కునూ, గౌరవప్రదమైన జీవన హక్కులను గుర్తించారు. 

దేశ స్వతంత్రం కోసం స్త్రీ, పురుషులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని గుర్తిస్తూనే, తమ స్వతంత్రం కోసం స్త్రీలే 
ఐకమత్యంతో పోరాటం చేసుకోవాల్సిన కర్తవ్యాన్నీ గుర్తించారు. 1905 లో బెర్లిన్‌ ప్రపంచ స్త్రీల సభలో పాల్గొన్న 
భారతీయ స్త్రీలు తమ దేశ అస్తిత్వాన్ని చాటడానికి తమ చీర చెంగులను చించి జెండాను తయారు చేయడం 
వారి స్వతంత్ర నిర్ణయాలకు నిదర్శనం. 1906లో లండన్‌ నుంచి వచ్చిన దాదాభాయ్‌ నౌరోజి కోసం ఏర్పాటు 
చేసిన సభలో ఒక పారసీక స్త్రీ పతాక అవిష్కరణ చేశారు. 1910 నాటికే స్త్రీల సాహిత్యంలో స్త్రీ పురుషుల 
స్వతంత్ర జీవనంలోని తేడాలను గుర్తించే భావనలకు పెద్ద పీట వేశారు. అవిద్య, ఆస్తిహక్కు లేమి స్త్రీ పురుషుల 
అసమానత్వానికి కారణమనీ, స్రీలు అదనంగా సాంఘిక, అర్ధిక స్వాతంత్ర్యాల కోసం పోరాడాలని చర్చలు 
సాగేవి. స్త్రీలు భౌతిక, బౌద్ధిక మానసిక స్వేచ్చను అనుభవించగలిగినప్పుడే దేశ స్వాతంత్ర్య సాధన సులభతరం 
అవుతుందని భావించారు. అ దిశగా స్త్రీలలో ఆలోచనలు పంచటానికి పత్రికా స్వాతంత్ర్యాన్ని పొందారు. ఆర్థిక 
స్వావలంబన కోసం గృహపరిశ్రమలతో ఆదాయాన్ని పొందాలనుకున్నారు. తిలక్‌ ప్రస్తావించిన స్వదేశి 
వస్తుతయారీలో భాగంగా స్త్రీలు నూలు వడకటం, సబ్బుల తయారీవంటివి నేర్చుకున్నారు. విద్య సాధించిన 
స్త్రీలు పాశ్చాత్య ప్రపంచాన్ని అధ్యయనం చేయగలిగారు. ఓటు హక్కు విలువనుగుర్తించి రాజకీయ చైతన్యాన్ని 
పెంచుకున్నారు. స్త్రీలు రజస్వలా నంతరమే వివాహం చేసుకొనే స్వతంత్రతను పొందాలనుకున్నారు. 1911 
నాటికి ఆరోగ్య భద్రత గురించి ఆలోచించారు. బహభార్యాత్వపు సంస్కృతిని నిరసిస్తూ కుటుంబంలో సమాన 
సంస్కృతి గల లైంగిక హక్కు ఉండాలని భావించారు. పుట్టుకతో సమానమే కానీ, ఇటు తండ్రి ఆస్తిలో గానీ 
అటు భర్త ఆస్తిలో గానీ హక్కులేని తనాన్ని గుర్తించి వారసత్వపు ఆర్థిక హక్కుల దిశగా ఆలోచనలు 
పెంచుకున్నారు. 1914 నాటిక్‌ 'విడాకుల' ప్రస్తావన తెచ్చారు. హిందూ వివాహ చట్టం గురించి ఆలోచనలు 
చేశారు. 1916 లో స్త్రీలకు సమాన ఆర్జనావకాశాల అవ్వశ్యకతను గుర్తించారు. అ తరువాత రాజకీయ 
స్వాతంత్రానికి తామూ అర్హులమనే భావనలు పెరిగి, లింగవివక్ష కారణంగా తాము రాజకీయాల్లోకి వెళ్లలేక 
పోతున్నామని గ్రహించారు. ఉద్యోగాలలోనూ సమాన అవకాశాలు ఉండాలనుకున్నారు. నియోజకవర్గ 
స్వాతంత్ర్యం గురించి ఆలోచించారు. ఆ కారణంగానే స్త్రీలు 1920లో గాంధీజీ పిలుపుతో సత్యాగహోద్యమంలో 
భాగస్వాములై సహాయ నిరాకరణోద్యమాన్ని ముందుండి నడపగలిగారు. స్త్రీలు ఎదుర్కొనే కుటుంబ హింసను 
చట్టానికి పట్టించే స్థితికి వారి ఆలోచనలు పెరిగాయి. 1925 నాటికి స్వరాజ్య సాధన స్త్రీల విధ్యుక్త ధర్మమని 
భావించారు. 1920లో స్త్రీని నిర్వవిస్తూ ఆమెకు శరీరముంది, మెదడుంది, హృదయముందనీ స్త్రీ పురుషుని 
సొత్తుకాదనీ, స్త్రీల స్వతంత్ర జీవన హక్కు మానవహక్కు అనీ ప్రకటించారు. 1929 నాటికి విద్యావంతులైన 
స్త్రీలకు ఓటుహక్కు లభించింది. మున్సిపాలిటీలు, బోర్డులు ఏర్పడ్డ నేపథ్యంలో స్త్రీలు పరిపాలనా రంగంలోకి 
అడుగువేయటం, క్రమంగా నామనిర్దేశంగా పదవిని పొందటంకాక, ఎన్నుకోబడి స్వతంత్ర జీవనానికి బాటలు 
వేయాలనుకున్నారు. ఆ రకంగా తమకు రాజ్యధికారంలో ని పాలనాహక్కులను 'పొందాలనుకున్నారు. 


21 


1930లో చట్ట ప్రయోజనాలను తెలుసుకుంటూ స్త్రీల హక్కులను సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. 
రాజకీయ స్వాతంత్రం కోసం ఉప్పు సత్యాగ్రహంలో పోరాడుతూనే, తమ భావస్వేచృకు సంబంధించి చట్టపరమైన 
హక్కులను విశ్లేషించుకున్నారు. గ్రామస్వరాజ్యంలో స్త్రీల భాగస్వామ్యం ఉండాలనుకున్నారు. 1932 
శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని బాధలు పడటంతో పాటు, తాము ఎదగగలిగి తోటివారికి సహాయపడగల 
స్పితికి చేరుకోవాలనీ, వ్యాపారపు 'మెలకువలు గ్రహిస్తూ ఆర్టికశక్తిగా ఎదిగితేనే దేశ స్వాతంత్రానికి పాటుపడగల 
సమర్ధత స్త్రీలకు ఉంటుందని భావించారు. | 


1935లో నే స్త్రీలు తమ సామాజిక అస్తిత్వాలకు సంబంధించి ఆలోచనలు పెంచుకొని సామాజిక సంస్కృతిని 
నిరసించే విధంగా స్వతంత్ర నిర్ణయాలు చేసుకోవాలని భావించారు. 1935 నాటికి ఎన్నికల ద్వారా శాసన 
సభ్యత్వానికై సమాన ప్రాతినిధ్యం ఉండాలనే వైతన్యం అభివృద్ది చేసుకున్నారు. ఉన్నత విద్యావంతులైన స్త్రీలకే 
కాక సంతకం చేయగలిగిన స్త్రీలకు ఓటుహక్కును, ఎన్నికల హక్కును విస్తరింప జేయాలనుకున్నారు. స్త్రీల 
హక్కులకై శాసనసభలో బిల్లును పెట్టాలనుకున్నారు. సంపూర్ణ స్వేచ్చ కోరుకున్నారు. 1936లో సాంఘిక, 
రాజకీయ, ఆర్థిక రంగాలలో స్త్రీ పురుష సమానత్వపు ఆవశ్యకతను గుర్తించి, ఎన్నికకాబడే హక్కు స్త్రీ 
ఆత్మహక్కని భావించారు. తాము చేసే ఇంటి చాకిరికి వేతనాలు కావాలన్నారు. 1937లో ఉద్యమంలో 
పాల్గొనటానికి గర్భధారణ ఆటంకంగా ఉన్నదని భావించిన సందర్భంలో, స్త్రీలు సంతానాన్ని కనే యంత్రాలు 
కాదనీ, తల్లికావడం, గర్భస్రావం వంటి విషయాలలో నిర్ణయాధికార హక్కు ఉండాలని గుర్తించారు. స్త్రీలు 
సైన్యంలో చేరాలనే ఆలోచనలూ: పెరిగాయి: స్త్రీ వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచే పత్రికా ప్రకటనలను, చిత్రాలను, 
నిరసించారు. 1937 నాటికి స్త్రీలు శాసనసభ్యులుగా ఎన్నికై రాజకీయ హక్కులను పొందారు. పెళ్ళిళ్ళు రిజిష్టర్‌ 
చేయాలని కోరుకున్నారు. 1998 నాటికి స్త్రీలు చట్టాల్లో ఉన్న లింగవివక్షను, గుర్తించడంతో సాంఘిక, ఆర్థిక 
న్యాయాలను ప్రశ్నకు పెట్టారు. స్త్రీలు పురుషునితో సమానంగా జీవించే హక్కు కలిగి ఉంటేనే స్రీ స్వతంత్ర 
జీవనహక్కుకు రక్షణ ఉంటుందని భావించారు. ఆర్థిక విధానం మారాలని స్త్రీలకు ఆర్థిక, సాంఘిక, రాజకీయ 


హక్కులు కావాలనీ భావించారు. 


1947 ఆగష్టు 15వ తేదీన ఎగురవేయబోయే భారతదేశ స్వాతంత్ర్య జెండాను తెలుగింటి కోడలైన సరోజనీ 
నాయుడు నెహ్రూకు అందించింది. తెలుగు వనిత దుర్గాబాయి దేశముఖ్‌ డా.అంబేద్కర్‌ రూపొందించిన 
రాజ్యాంగ నిర్మాణ సంఘ సభ్యురాలిగా ఉన్నది. ఇవన్నీ స్త్రీలకు సమాన హక్కులు, సమాన న్యాయం 
ఉండాలన్న సూచనలే. దేశస్వాతంత్రానికీ, స్త్రీ హక్కుల చైతన్యానికీ, దేశరాజ్యాంగ నిర్మాణానికీ గల అవినాభావ 
సంబంధం నుంచి స్ఫూర్తిపొందటం నేటి అంతర్జాతీయమహిళా దినోత్సవం లక్ష్యం కావాలి. భారత రాజ్యాంగం 70 
ఏండ్లుగా అమలులో ఉన్నా, స్త్రీలు పురుషులతో సమానంగా జీవించలేని దశలో ఉండటానికి కారణాలు 
విశ్లేషించుకుంటూ స్త్రీలు తమ హక్కుల పరిరక్షణకై మరింతగా కృషిచేసే దిశగా సాగటానికి స్వాతంత్రోద్యమం 
నాటి స్త్రీల సాహిత్య పఠనం అవసరం. వివిధ సాహిత్య ప్రక్రియల రూపంలో పాత తెలుగు పత్రికలలో నిక్షిప్తమై 
విసృతంగా ఉన్న నాటి స్త్రీ సాహిత్య చైతన్యం నేటికీ స్ఫూర్తిదాయకం. అనాటి స్త్రీల సాహిత్యంలో ప్రతిఫలించిన 


22 


స్వతంత్ర జీవన చైతన్యం, స్వరాజ్య హక్కుల పోరాటం కలిసివెరసి భారతదేశ ప్రజాస్వామిక రాజ్యాంగ 
నిర్మాణానికి దారిదీపాలుగా ఉపకరించాయని అర్థం చేసుకోవాలి. 


23 


10. సాహస బాలకవయిత్రి - శ్రీమతి వేమూరి (దాసు) శారదాంబ 
(123వ వర్ధంతి సందర్భంగా నివాళి) 
(Facebook Post: December 26, 2021) 


- డా. దాసు మధుసూదన రావు 


“వరుసను మున్ను స్త్రీల దగుప్రాయము వచ్చి నవిమ్మ టం స్వయం 
వరముల! జాట బంవీ తమ వాంభకు వచ్చిన వారి బెండ్లి గా 
బరపిరటంచు విందు మన బాలల బెండి యనంగ నేమొ వా 
రెరుంగక యుండం బెండి దమరింపుగ జేయుదు రేల మాధవా!” 


(ఇది వేమూరి శారదాంబ (మే 3, 1881 - డిసెంబరు 26, 1899) వ్రాసిన 'మాధవశతకం'లోని ఒక పద్యం.) 
ఆ ( 


ప్రేమ వివాహాలను ఆమోదించలేక కుటుంబ/కుల గౌరవానికి హాని చేస్తున్నారని అటువంటి పెళ్ళి చేసుకున్న 
వారిని హింసిస్తూ, హత్య కూడా చేయటానికి వెనుకాడని మనుషులున్న ఈ 21వ శతాబ్దంలో ఉన్న 
మనకు, పురుషాధిక్య భావంతో ఆడువారిని ఇంటికే పరిమితం చేసిన నూటపాతిక సంవత్సరాల క్రిందటి 
సమాజంలో పదమూడు పధ్నాలుగేళ్ళ బాలిక వివాహ విషయంలో స్త్రీలకు (ఒకప్పుడున్న) 
స్వయంనిర్ణయాధికారం ఉండాలని తలచటమే ఊహించరానిదైతే, దానిని ప్రోత్సహించి ఆచరణలో పెట్టాలని 
పద్యరూపంలో వ్రాసి ప్రచారంజేయబూనడం విప్లవాత్మకమైన చర్య కాదా? ఇటువంటి అలోచన ఉండటమే 
పాపమైతే ఆ భావాలను బాహాటంగా చెప్పబూనటం నియంత ఎదుట స్వాతంత్ర్యం ప్రకటించటమంత 
సాహసంకాదా? ఆనాటి సంఘసంస్కర్తలుగా ఖ్యాతిపొందినవారు కూడా వివాహ విషయంలో ఆడువారికి 


స్వయంనిర్ణయాధికారం ఉండాలని అన్నట్లు నేను వినలేదు. 


సాధారణంగా సామాన్యులు చేయలేనివో, చేయవెరచేవో అయినటువంటి పనులు చేసేవాళ్ళను 
సాహసవంతులుగా వర్ణిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ప్రమాదకర పరిణామాలుండవచ్చని తెలిసినా 
లెక్కజేయక ధైర్యంతో ఆపనులు చేస్తూ ఉంటారు. ఇటువంటి సాహస కృత్యాలు చాలావరకు తమకో, 
తమతోటివారికో ప్రాణాపాయం ఎదురైనప్పుడు మొండిధైర్యంతో వాటిని తప్పించే యత్నాలే అయివుంటాయి. 
అటువంటి పనులు చిన్నపిల్లలు చేస్తే వారిని “సాహస బాలురు' లేదా “సాహస బాలికలు' అని పొగడుచూ 
బహుమతులిచ్చి సన్మానిస్తారు. 


సమకాలీన సమాజంలో చాలాకాలంగా వేళ్ళూరుకుపోయిన నమ్మకాలు, కట్టుబాట్లు ఒక వర్గాన్ని వివక్షకు 
గురిచేస్తూ వారిని అజ్ఞానాంధకారంలో ఉంచుచున్నాయని తలచి అ కట్టుబాట్లకు/ఆచారలకు వ్యతిరేకంగా 


24 


భావ వ్యక్తీకరణతో పాటు నిషేదించిన వాటిని స్వయంగా ఆచరించి ప్రచారం చేయటం ఏ యుగంలో అయినా 
సాహస చర్యే. ఆ పనుల వలన సమాజ బాహుళ్యానికి మేలు కలిగితే అవి చేసిన వారిని సంఘ సంస్కర్తలుగా 
ప్రజలు గుర్తించి సన్మానిస్తారు. అదే యుక్తవయస్సు పూర్తిగా రాని ఒక ఆడుపిల్ల చేస్తే ఆమెను సాహస బాలిక 
అని అభివర్ణించడం అతిశయోక్తికాకపోగా సమంజసం కూడా. ఆకోవకు చెందినదే 19వ శతాబ్దపు చివరి 
దశకంలో సంగీత సాహిత్య గగనంలో తళుక్కున మెరసి కనుమరుగైపోయి ఆతరువాత వినమరుగైపోయిన 
తార శ్రీమతి వేమూరి శారదాంబ. ఈరోజు(డిసెంబర్‌ 26) ఆమె 123వ వర్ధంతి. 


స్త్రీలు విద్యార్హులుకారని, కులస్త్రీలు లలితకళలనభ్యసించడం ఘోరపాపమని భావిస్తూ వారిని వంటయింటి 
కుందేళ్ళుగా పరిగణమిస్తున్న కాలంలో ఆమె మహాకవి, వాగ్గేయకారుడు, సంఘసంస్కరణాభిలాషి అయిన 
తండ్రి శ్రీ దాసు శ్రీరాములు (1846-1908) ప్రోత్సాహంతో లోకనిందకు వెరవక సంస్కృతాంధ్రములతో పాటు 
సంగీతము, వీణావాదనలోనూ ప్రావీణ్యం సంపాదించి చిన్ననయస్సులోనే పద్యములల్లటమూ, కచేరీలు 
ఇవ్వటము చేసింది. సాహిత్యం ఒక్క మానసికోల్లాసమివ్వటానికే పరిమితం కాకుండా సమాజాభ్యుదయానికి 
కూడా దోహదపడాలని శారదాంబ దృఢాభిప్రాయం. తానున్న కాలంలో మహిళలు పడుచున్న కష్టాలను, 
ఆవేదనను పద్యరూపంలో వ్యక్తపరుస్తూ ఒక శతకమే వ్రాసింది. అందరి శతకకారులలాగా మోక్షగామి 
కాకుండా మహిళాభ్యుదయంకోసం వంద పద్యాలలో 'మాధవు'ని ఆమె వేడుకుంది. “మాధవ శతకము - 
స్త్రీజనక్షేమార్థక భగవత్సార్థన పద్యములు” అని తన గ్రంథానికి పేరు పెట్టడంలోనే ఆమె ఆకాంక్ష ఎంత 
బలమైనదో తెతుషఘంది... మహిళల మానసిక, సామాజిక అభ్యుదయానికి, సాధికారతకు విద్యయే ప్రథమ 
సోపానమని విశ్వసించిన శారదాంబ శతకారంభంలోనే “పొందుగ బద్ధిశాలినిగం బ్రోవుము శ్రీధర, 
శూరమాధవా” అని ప్రార్థిస్తూ ధైర్యంగా ఆడువారికి (కూడా) చదువు నేర్పించు బుద్ధి సమాజంలోని పెద్దవారికి 
కలిగేట్లు చేయమని శతక ఆరంభంలోనే ఈ విధంగా చెప్పింది. 


“నిన్ను మదిం దలంచి యిటు నిచ్చలు వేండుటదేలయన్న స 
తృన్నుత, నీల దుసితిని సద్దితంబుగ బాపి యిభువిన్‌ 
= ® 
బన్ను గ సద్భుధుల్‌ తగిన వక్టున విద్యను ముధద్రరాండ్రకున 
ర్రైన్నన నేరివించి మరి జ్ఞానము బుభ్రగం జేయు మాధవా.” 
ఖో 


భాస్కరాచార్యుని కూతురు లీలావతిని, భోజరాజు భార్య భానుమతిని, తరికొండ వెంగమాంబని ఉదహరిస్తూ 
స్త్రీవిద్యకు ముందు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకని ఈశతక పద్యాలలో వాదించింది. ఆడవాళ్ళు 
చదువుకుంటే (ఇప్పటికీ కొంతమందికున్న అభిప్రాయం) చెడిపోతారన్నది ఉత్తిమాట అని అంటూ 


25 


మహిళలకు విద్యగరపించే బాధ్యత సమాజానికి ఉన్నదని దానికి తోడు స్తీలు కూడా తమవంతుబాధ్యతగా 
ఏమి చెయ్యాలో (అక్కడక్కడ ఘాటుగా, కొన్నిచోట్ల మెత్తగా) కూడా చెప్పింది. ఉదాహరణకు, 


“కోరిక మూగనోము, దయకుంకుము మీమొదలైన నోములన్‌ 
గూరిమి నోచుచుంద్రు కద కోమలు లందరు గూడి ప్రొద్దు ని 
ఖూరక బుచ్చు కంటె తమరొప్పుగ విద్యలనిభ్రి తీరికన్‌ 
నేరంగవచ్చు గాదె కడు నేరుపు మీరంగ వేగ మాధవా.” 


ఇంత ధైర్యంగా, తాను స్త్రీ అయివుండి కూడా, నోములకు వ్రతాలకు వెచ్చించే సమయాన్ని చదువుకోటానికి 
ఉపయోగిస్తే మంచిదని ఎవరు చెప్పగలరు. ఈమాటే ఈరోజులలో అంటే పర్యవాసానం ఎలా ఉంటుందో 
ఊహించవచ్చు. అందుకే శారదాంబ ఒక సాహస కవయిత్రి. అలాగే ఆడువారు తమ సింగారానికి వెచ్చించే 
రెండు మూడు గంటల సమయంలో కొంచెంసేపు చదువుకోసం కేటాయించమని ఎలా చెప్పిందో చూడండి. 


“తలద్రువ్వంగను నొక్క గంట మరిపెట్టంసొమ్ము లంగంట బీ 
రెలంగక్టుంగను బొక్టుబెక్ట నగునీ రెండుందగన్‌ గంట యీ 
యిలలో నెందరు స్త్రీలు తీరుబడిగా నీలీలగావింతు రిం 
దులలో గొంచెముసేపు విద్యకొరకుం జూవట్టదే మాధవా.” 


నగలకోసం చెవులు ముక్కులు కుట్టించుకొని శరీరాన్ని బాధపెట్టుకొనటం కన్నా చదువుపై శ్రద్ధ చూపితే 
మంచిదని ఇంకో పద్యంలో బోధ చేసింది. ఇలా ప్రతి పద్యంలోనూ విద్యయే స్త్రీల అభ్యున్నతికి 
ముఖ్యమార్గమని చెప్పటానికి అమె తపన వ్యక్తమవుతూ ఉంటుంది. నూటపాతిక సంవత్సారలకు పూర్వం ఈ 
బాలకవయిత్రి లేవనెత్తిన సమస్యలు గొప్పగా అభివృద్ది చెందినదనుకుంటున్న ప్రస్తుత కాలంలో ఇంకా 
చాలాచోట్ల సమస్యలుగానే ఉండి కేవలము చర్చాంశాలుగా మిగిలిపోవటం బాధాకరం. 


ఈమె పధ్నాలుగేళ్ళకు ఆరంభించిన తన కవితా వ్యాసంగం ఒక్క అభ్యుదయభావశతక రచనతో సరిపెట్టక 
పదహారేళ్ళ వయస్సులో 'నాగ్నజితీ పరిణయము' అనే ప్రాఢకావ్యం రచించింది. ఈ కావ్య రచనా శైలిని చూసి 
పండితులు శారదాంబను 15వ శతాబ్దపు కవయిత్రి మొల్లతో సరిపోల్చారు. ఇంతటి విదుషీమణి పూర్తికాలం 
జీవించి ఉంటే ఇంకా ఎన్ని రచనలు చేసి, కవయిత్రిగా, సంస్కర్తగా పేరుగణించి ఉండేదో! కాని భగవన్నిర్ణయం 
వేరుగావుండి పందొ మ్మిదవయేటనే శారదాంబ కన్నుమూసింది. 


అకాలమరణం వలన శారదాంబకు “చిన్నారి పొన్నారి చిటుత కూకటి నాడు రచియించితి మరుత్తరాట్పరిత్ర, 
నూనూగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్తశతినొడివితి ...” అని శ్రినాథ కవి చెప్పుకున్నట్లు 
తన రచనాకాలక్రమం (౯h॥0n౧010y) చెప్పుకోవటానికి అవకాశం లేకపోయింది. కాని అభినవ శ్రీనాథుడని 


26 


పేరుపొందిన ఆమె తండ్రి మహాకవి దాసు శ్రీరాములు తన బృహత్కావ్యం 'దేవీభాగవతి అవతారికలో 
పంతొమ్మిదవయేటనే శివశాయుజ్యం పొందిన తన కుమార్తెను తలచుకుంటూ ఆలోటు తీర్చారు. ఆ 
ప్రస్తావనతో ఈ వ్యాసాన్ని ముగిస్తాను. 


“తనతొమ్మి దవయేట ననుపమానప్రజ్ఞ నింపుగా వీణ వాయింవ నేర్చె 
తన వదియవయేట సునిళితంబగు బుద్ధి దాగొల్బె నేకసంతగ్రహణము 
తన చతుర్ధళ శ్రత్రున ముద్దుముద్దుగా నలిబిల్లిగ బద్యమయల్లనేర్చె 
తనదు వదార్వ వత్సరమున నగ్న జిజ్ఞా వివాహప్రబంధంబు సెప్పె” 
Ga 
“తనదు పందొమ్మిదవ వర్థముననె మర్ల భావమునుమాని శాశ్వత బ్రహ్మ లోక 


గ్ర 
సిద్ధింగనె శారదాంబ నాబిన్ని కూతు ననుదినంబును మజువక యాత్మ నుంతు. న 


ఓం శాంతి! 


27 


మూరి శారదాంబ (1881-1899) 'మాధవ' అనే మకుటంతో అల్లిన 
101 పద్యాల కూర్పును 'మాధవశతకం'గా 'కలావతి' పత్రిక 1901 
సంవత్సరం మార్చి నుంచి మే నెల వరకు ప్రచురించింది. ఆధునిక 
యుగ ప్రారంభంలో పాత, కొత్త తరాల న్ర్రీల సాహిత్యానికి వారధి వంటిది 
ఈ మాధవశతకం. 125ఏళ్ల క్రితం శారదాంబ తన 14 ఏటనే ఇంతటి 
వైదుష్యంతో, ఎంతో సామాజిక స్పృహతో ఈ రచన చేసింది. ఆమె తన 
16వ యేటనే 'నాగ్నజితీ పరిణయం' అనే ప్రబంధాన్ని కూడా రాసింది. 
భాగవతంలోని కృష్ణుని అష్టభార్యలలో ఒకరైన నాగ్నజితిని అప్యర్థకంగా 
మాత్రమే కాక ఆమెకొక స్వతంత్ర వ్యక్తిత్వం ఉండాలనే భావనతోనేమో- 
ఆమెను 'సుదంత' అనే పేరుతో పరిచయం చేసింది. అంతేకాదు, ఆమెను 
సంగీత, సాహిత్య, చిత్రలేఖన కళా కోవిదురాలిగా తీర్చిదిద్దింది. నాగ్నజితిలో 
సంగీత, సాహిత్య కళానిధియైన శారదాంబ వ్యక్తిత్వం ప్రతిఫలిస్తూ ఉంటుంది. 
1860-7106 తర్వాతి కాలంగా పరిగణించే ఆధునిక యుగంలో వేమూరి 
శారదాంబనే ప్రథమ కవయిత్రిగా గుర్తించాలి. 
స్రీ విద్యకు దిక్సూచి వంటిది మాధవ శతకం. ఇందులో స్త్రీ విద్యా 
విషయాన్ని శతకమంతా అంతస్సూత్రంగా కొనసాగిస్తూనే స్త్రీవిద్యాభివృద్ధికె 
ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి దిశానిర్దేశం ౩ చేసింది శారదాంబ. 
సమాజంలోని విద్యావంతులను నంస్కరించటం, సమాజ సంస్కృతిని ప్రశ్నిం 
చటం, స్త్రీ విద్య వల్ల కుటుంబాలకు ఎంతటి ప్రయోజనం ఉంటుందో 
చెప్పటం, భర్తలకు ఎంతటి సుఖమో తెలియజెయ్యటం, భార్య చదువు 
వల్ల భర్తలలో కలిగే భయాందోళలను పోగొట్టటం, స్త్రీలలో కూడా తమ 
విద్యాభివృద్ధికై కాలాన్ని సద్వినియోగపరచుకొనే చైతన్యాన్ని కలిగించటం... 
ఇది ఈ శతకంలో శారదాంబ కార్యాచరణ ప్రణాళిక అనుకోవచ్చు. 
న్రీల దున్గితి పట్ల తనలో కలిగిన విచారాన్ని పోగొట్టుకోవటానికి శతకం 
రాస్తున్నానని చెబుతూ, తన మాటలను చెవిని రిక్కించు' కొని న్ర్రీజాతిని బ్రోవ 
టానికి 'చయ్యన' రమ్మని తన దైవం మాధవుణ్ణి వేడుకొంటుంది శారదాంబ. 


ప్రథమ 


ఇందులో ఆమెకు స్ర్రీజాతిని కాపాడే 

ఆరాటమే న్‌్‌ రం లేదు. స్త్రీల దుస్థితిని పోగొట్టాలంటే ముందుగా 
విద్యనేర్చించాలని, అప్పుడే వారికి జ్ఞానం కలుగుతుందని ఆమె భావించింది. 
ప్రతి మనిషికి తనని తాను అంచనా వేసుకోవటానికి గాని, మిగిలినవారితో 
సమానమైన గౌరవం తన పుట్టుకకు ఉన్నదో లేదోనన్న ఎరుక కలగటానికి 
గాని చదువే ఉపయోగపడుతుంది. 

స్రీలకు విద్య అనవసరమనే కరుడుగట్టిన భావజాలంతో ఉన్న నమాజాన్ని 
సంస్కరించాలని తన దైవమైన మాధవుడ్ని మధ్యవర్తిగా చేసుకొని, ఆ 
మాధవుడికి కర్తవ్యాన్ని సూచించింది. దానికై సద్పుధులవద్ద స్త్రీలకు విద్యను 
నేర్పించమంది. అయితే అది అంత సులువైన విషయం కాదు. అందుకని 
ముందుగా విద్యావంతుల మనస్సు ప్రక్షాళన అయ్యే విధంగా వారిని 
సన్మార్గవర్తనులుగా చేయమని అడిగింది. అంతేకాదు, పురుషులలోని లోపాలను 
సరిదిద్దమనీ, ముఖ్యంగా స్త్రీలను హింసించేవారి మనస్తత్వాన్ని మార్చమని 
అడుగుతుంది. స్ర్రీవిద్యకు ఆటంకప్రాయమైన సామాజిక మనస్తత్వానికి 
తగిన చికిత్స అవసరమని భావించింది. అప్పుడే పురుషులలో స్త్రీవిద్యను 
అంగీకరించే ' మనస్సు సిద్ధమవుతుతుంది. 

మనువు కూడా స్త్రీలను పూజించమనే 'ముచ్చట' చెప్పాడుగాని స్త్రీలను బాధ 
పెట్టే విషయాలను గురించి పేర్కొనలేదన్న విషయం గుర్తించమంటుంది 
శారదాంబ. స్ర్రీవిద్య పట్ల వ్యతిరేకతగల సమాజాన్ని సామ దాన భేద దండో 
పాయాలతో సంస్కరించాలంటుంది. స్త్రీ పురుషులలో మేధోశక్తులు సమాన 
మనే భావనను కలిగిస్తూ ఇలా రాన్తుంది: 

“వలదనుటెట్లు విద్య మగవారలకెట్టులనట్లేకదా 

పొలతులు విద్యయందు రుచి పూనకయుండుట తప్పిదంబుగా 

లలనలు నాలుగక్షరములం జదవంగనె విద్య కాదుగా 

తెలివి సమమ్ము పూనగను స్తేషరుషుల్లరయందు మాధవా!” 

స్రీలు చదువుకుంటే వారిలో చెడ్డగుణాలు ఏర్పడతాయనే అపప్రథకు 
చెంపదెబ్బకౌడ్తూ మగవారు చదువుకుంటేకూడా చెడ్డవారైనట్లేకదా అంటుంది: 

“చదివిన దుర్గుణంబులను జాలగబొందుదురండ్రుగాని య 

య్యది చెడుబుద్దులన్‌ గరపునట్లయినన్నగవారు నేర్వ చె 

ల్లదుగద విద్యనెట్లు మది రంగుగ నేరుచుచున్నవారలి 

య్యదనున నందరున్‌ జెడగునందిరి జూడగదయ్య మాధవా!” 

- అని సమాజానికి చురకవేస్తుంది. 


స్రీలు చదువుకుంటే కుటుంబానికి ఎంత ప్రయోజనమో చెప్తూ- 


(ATB[N| 
ఆంధ్రజ్యోతి 


విద్యావంతులైన స్త్రీలు కుటుంబంలోని వ్యక్తులతో సత్సంబంధాలతో మెలుగు 
తారనీ, పిల్లలను మంచిబుద్దులతో పెంచుతారని అంటుంది. ఆడపిల్ల 
చదువుకు ఖర్చుపెట్టడం యిష్టంలేని వాళ్లకు స్త్రీల చదువు కూడా లాభ 
దాయకమే అని చెపుతూ- ఒకసారి ఖర్చుపెట్టి ఆడపిల్లను చదివిస్తే తరు 
వాత వచ్చే తరతరాల ఆడపిల్లలు తమ తల్లులదగ్గరనే చదువుకోగలరని 
అంటుంది. చదువుతో స్త్రీలకు శాస్త్రజ్ఞానం ఏర్పడుతుందనీ, దానితో అవసర 
మైనప్పుడు శిశువులకు స్వయంగా చికిత్సచేని బిడ్డలను కాపాడుకోగలుగు 
తారని చెప్పింది. పితృస్వామ్య కుటుంబాల్లో యింటికి పెద్ద అయిన మామకు 
కోడలు చదువు పట్ల నిరసన భావం ఉంటుంది. కాబట్టి మామలకు స్త్రీ 
విద్యా ప్రయోజనాన్ని రుచి చూపించాలనుకొని మామ లవణంతెచ్చి వడ్డించ 
మంటే కోడలికి అర్ధంతెలియక ఆవుపేడతెచ్చిన విషయాన్ని ఉదాహరిస్తుంది. 

ఇక భార్య చదువుకొంటే- 'పడతులు విద్యనేర్చినను భర్తలకెంత సహాయు 
లౌదురెయ్యెడలనునైన' అంటూ భర్తకు సహాయకురాలిగా ఉంటుందనీ, 'స్త్రీలకు 
విద్యనేర్పినను జేకురు సౌఖ్యములెల్ల' అని చెప్పి భర్తకు అది ఎంతో సుఖాన్ని 
కలిగిస్తుందనీ చెప్పి వారి మనస్తత్వానికి కావలసిన చికిత్స చేయాలను 
కొంది. మనువు చెప్పినట్లుగా భార్య 'కరణేషుమంత్రి' కావాలంటే, 'దైర్యము 
పూని విద్య ప్రమదామణి నేరక మంత్రి యెట్లగున్‌ అంటూ మంచి మంచి 
ఆలోచనలు యివ్వటానికైనా భార్య చదువుకొని ఉండాలంటుంది. ఇంటి 
వ్యవహారాల్లో సొమ్ములెక్కలు ఆమే చూసుకోగలిగితే భర్తకు సుఖంగా 
ఉంటుందంటుంది. తీరికలేని పనుల మీద బయటకువెళ్లి అలసివచ్చిన 
భర్తకు వార్తాపత్రిక చదివి వినిపించి దేశ సమాచారాన్ని తెలియజేస్తుందని 
చెబుతుంది. 'అంగనలెల్లరుం సహజమౌ తెలివిం దగబొందియుండగా రంగుగ 
విద్యనేర్చిననె రాజిలుగా తెలివెందుమాధవా' 'ముద్దరాండ్రకింపలరగ నాల్లు 
రెట్లు మగవారలకన్నను బుద్ధియెక్కుడంచిలదెలుపంగ' స్త్రీలకు చదువెందుకని 
మాట్లాడకూడదని చెప్పింది. స్త్రీలకు చదువే హస్తభూషణం అయినప్పుడు 
భార్యలకు నగలమీది వ్యామోహంతగ్గి నగలకై ధనాన్ని 


అడగరని చెప్పింది. చదువుకున్న 
స్త్రీలు దుప్ప్రవర్తనతో ఉంటారనే భావం ఆనాటి మగ 
వారిలో నరనరాల్లో జీర్ణించుకొని ఉండేది. కాబట్టి దానికి 
విరుగుడుగా మగవాళ్ళు భార్యలలో కోరుకొనే సత్ర 
వర్తన, నాగరికత స్త్రీలకు విద్యాజ్ఞానంవల్లనే వస్తుందని 
చెప్పింది. భర్తలు అంత సులభంగా ఈ విషయాలను 
అంగీకరించరనే భావంతో కవయిత్రి వారిని నయానా 
భయానా కూడా ఒప్పించే పయత్నం చేస్తుంది. స్త్రీలకు 
విద్య లేకుంటేనే, భార్య మూఢురాలిగా ఉంటేనే నయమనుకొనే భర్తలు 
మూగ అమ్మాయిలను పెళ్ళిచేనుకోవాలంటుంది. అంతేకాదు చదువుకొన్న 
భర్తలు చదువులేని అమ్మాయిని jegotm చేనుకొంటే అతని శరీరంలో 
సగభాగం చచ్చువడినట్లయి శక్తిహీనుడు అవుతాడని, అదే అతనికి పెద్ద 
శిక్ష అని అర్థం వచ్చేటట్లుగా రాస్తుంది. 

పితృస్వామ కుటుంబాల్లో భర్తలకు స్త్రీలు చదువుకుంటే తమ పురుషా 
ధిక్యతకు ముప్పు వస్తుందనే భయం ఉంటుంది. శారదాంబ ఈ భయానికి 
మనోవిజ్ఞాన చికిత్స చేయాలనుకొంది. తనని దేవుడంటూ పూజించాల్సిన 
భార్య చదువుకుంటే ఇక గౌరవించదనీ, ఇంటి చాకిరీ కూడా తన నెత్తి 
మీద పడుతుందనీ, ఆమెలో దుర్గుణాలు ఏర్పడతాయనే అపోహలు 


125 సంవత్సరాల క్రితం రాయబడిన 
ఈ 'మాధవశతకం' మహిళావిద్యలో ఒక 
మైలురాయి. ఈ శతకంలో వ్యక్తమయ్యే స్ఫూర్తిని 
విష్మరించటంవల్లనే- ప్రభుత్వాలు స్త్రీల విద్యా 
శాతాన్ని గురించి ఎన్ని కాకిలెక్కలను కాగితంమీద 
చూపించుకొంటున్నా- ఇంకా గ్రామీణ, బలహీనవర్గాల 
స్త్రీలలో అవిద్య తాండవిస్తున్నది. మహిళావిద్యకు 
మాధవశతకాన్ని భద్రాసనంగా చేసి తన 18వ యేటనే 
నింగికెగసిన వేమూరి శారదాంబ నేటికీ, ఎన్నటికీ స్త్రీవిద్యకు 
వేగుచుక్కగా ప్రకాశిస్తూనే ఉంటుంది. 


Date : 21/03/2022 EditionName : Krishna PageNo : 4 


సాహిత్య వేదిక 


vividha@andhrajyothy.com 


భర్తల్లో ఉంటాయనీ, కానీ దానికి భిన్నంగా, స్రీలు విద్యావంతులైతే భర్తలను 
మరింతగా గౌరవిస్తారని చెపుతుంది: 

“ముదితలకెల్ల యోగ్యతలు మున్మును గష్టముచేసి యాభువిన్‌ 

చదువుటవల్ల రావు సహజంబులుగానె లభించునందుర 

య్యది నిజమైన శాస్త్రములనన్నియు నేల నిరర్థకంబులే 

మదిగనట్టులైన మగవారలకుం జదువేల మాధవా!” 

స్రీలు విద్యావంతులైతే స్వతంత్రులవుతారనీ, తమ మాటలను పట్టించు 
కోరనే భయం వారిలో ఉంటుంది కాబట్టి వారి నాడిని పట్టుకొన్న కవయిత్రిగా- 

“తరుణులు విద్య నేర్చిన స్వతంత్రములిమ్మటంచుండ్రటంచునం 

దురే యది కల్ల దాము దగునో యెవి పూనగనెవ్వి గూడదో 

యెజీంగియె పొందుచుండ్రుగద యెప్పుడు గూడను బాగవిద్యలన్‌ 

గరచినవారు గాననిది న్యాయమె జెప్పగచూడ మాధవా!” 

- అని సామాజిక సంస్కృతిని ప్రశ్నకు పెట్టింది. స్త్రీలకు స్వాతంత్ర్యం 
యిచ్చేందుకు పురుషులకేమి హక్కు ఉందని ఈ నాడు స్రీలు చర్చించుకొనే 


విషయాన్ని ఆనాడే శారదాంబ చెప్పింది. స్త్రీలు తన స్వతంత్రాన్ని తామే 
పొందుతారని, దాన్ని బాధ్యతతో ఏమేరకు వినియోగించుకోవాలో వారికి 
తెలుసని చెప్పిన క్రాంతదర్శి శారదాంబ. స్త్రీలు కూడా తీరిక నమయాల్లో 
పొరుగింటి అరుగుమీద కూర్చొని భారత కథలను తోచినట్లు చెప్పుకోవటం 
కాక గ్రంథ పఠనంచేని జ్ఞానాన్ని పొందాలంటుంది. నోములు, వ్రతాలకు 
వెచ్చించే సమయాన్ని చదువుకి వాడమంటూ సాంస్కృతిక విప్లవ భావాలను 
వారిలో రేకెత్తిస్తుంది. గర్భిణి, ప్రసవ సమయాల్లో తప్ప మిగిలిన కాలంలో 
స్త్రీలు దైర్యంతో, పూనికతో విద్యార్షన చేయాలంటుంది. 

మన స్ర్రీలలో అవిద్య ఎంత 'ప్రాదీనమైనదో కూడా ఈ మాధవశతకం 
వల్ల అర్థమవుతుంది. క్రీ.శ.1వ శతాబ్దానికి చెందిన గాథాసప్తశతిలో స్రీలు 
తమ భర్తలు పొరుగూళ్ళకు వెళ్లిన తరువాత రోజులు లెక్కపెట్టటానికై 
గోడల మీద గీతలు గీసే వారని ఉంది. మాధవశతకంలో కూడా స్రీలు 
పాల లెక్కలకై గీతలు గీసేవారని కవయిత్రి పేర్కొంటుంది. దీన్ని బట్టి, 19 
శతాబ్దానికి కూడా స్త్రీ విద్య అదే స్థితిలోనే ఉన్నట్లుగా అర్థమవుతుంది. 

125 సంవత్సరాలక్రితం రాయబడిన ఈ మాధవశతకం మహిళావిద్యలో 
ఒక మైలురాయి. స్త్రీ విద్యకు సంబంధించి సమాజంలోని తప్పిదాలను తర 
తరాలకు పాఠక హృదంతరాళాల్లో నాటుకొనేటట్లుగా చెప్పిన రచన కూడా. 
ఈ శతకంలో వ్యక్తమయ్యే స్ఫూర్తిని విస్మరించటంవల్లనే- ప్రభుత్వాలు 
స్త్రీల విద్యా శాతాన్ని గురించి ఎన్ని కాకిలెక్కలను కాగితంమీద చూపించు 
కొంటున్నా-- ఇంకా గ్రామీణ, బలహీనవర్గాల స్త్రీలలో అవిద్య తాండవి 
స్తున్నది. మహిళావిద్యకు మాధవశతకాన్ని భద్రాననంగాచేసి తన 18వ 
యేటనే నింగికెగసిన వేమూరి శారదాంబ నేటికీ, ఎన్నటికీ స్ర్రీవిద్యకు 
వేగుచుక్కగా ప్రకాశిస్తూనే ఉంటుంది. 

ఇ జె. కనకదుర్గ 


94911 40299 


28 


12 
అభ్యుదయ సాహితీ సరోవరంలో సౌగంధికం = శ్రీమతి వేమూరి (దాసు) శారదాంబ 


(Face book Post: December 26, 2022) 


డా. దాసు మధుసూదన రావు 


ఎంతకాలం బ్రతికామన్నదానికంటే స్వల్పజీవితమైనా ఎంత అర్థవంతంగా గడిపామన్నదే జన్మ సార్థకతకు 
కొలమానమని ఆంగ్లకవి బెన్‌ జాన్సన్‌ “ఉదాత్త గుణము” (The Noble Nature) అనే కవితలో అంటాడు. 
తాను జీవించినది ఒక్కరోజే అయినా ఆస్వల్పకాలంలోనే 'కాంతి కుసుమం’ (flower of light) కలువ పువ్వు 
ఎలా అందరికీ కనువిందు చేసి ఆహ్లోదపరుస్తుందో వర్ణిస్తాడు. ఆవిధంగానే కవితా సరోవరంలో మొలచి వికసించి 
మకరందాన్ని వెదజల్లి అంతలోనే వీడి రాలిపోయిన కుసుమం శ్రీమతి వేమూరి(దాసు) శారదాంబ. ఆమె 
123వ వర్ధంతి సందర్భంగా నివాళి. 


స్త్రీలకు విద్యార్హత లేదని, కులస్త్రీలు లలితకళలనభ్యసించడం పాపమని పరిగణిస్తూ వారిని వంటయింటికే 
పరిమితం చేస్తున్న కాలంలో, బెన్‌ జాన్సన్‌ కవితలో లిల్లీ పువ్వులాగానే (శబ్దార్యాయంగా) శారదాంబ మే 
మాసంలో (3, మే 1881) మొగ్గతొడిగింది. మహాకవి, వాగ్గేయకారుడే కాక సంఘసంస్కరణభిలాషి కూడా 
అయిన శ్రి దాసు శ్రీరాములు (1846-1908) కుమార్తెగా జన్మించడం ఆమె చేసుకున్న పుణ్యమో లేక మన 
అదృష్టమో. స్త్రీలు విద్యార్హులేనని, సంగీతసాహిత్యములు నేర్వదగినవారేనని గట్టిగా నమ్మిన శ్రీరాములుగారు 
వాటి ప్రచారంతోనే సరిపెట్టక తన కుమార్తె అయిన శారదాంబకు పిన్న వయసునుండే సంస్కృతాంధ్రములు 
బోధించడం మొదలుపెట్టరు. అంతేగాక లోకాపవాదుకు వెరవక ఆనాటి ప్రముఖ విద్వాంసులతో ఆమెకు 
సంగీతము కూడా నేర్పించారు. తండ్రి ప్రోత్సాహంతో నేర్చిన సంగీతము వలన శ్రావ్యకంఠముతో పాడటమేగాక 
శారదాంబ, ఆమె తండ్రి చెప్పినట్లు, “తన తొమ్మిదవయేట అనుపమాన ప్రజ్ఞచే ఇంపుగా వీణ వాయింపనేర్చి” 
మైసూరు వంటి నగరాలలో కచేరీలు కూడా చేసిందట. 


ఏకసంతాగ్రాహి అయిన శారదాంబ అనతికాలంలోనే ఉభయభాషలలో ప్రవీణురాలై పద్యాలల్లుచూ కవితా 
సౌరభాన్ని సమకూర్చుకున్నది. సాహిత్యం కేవలం మనసునానందపరచడానికే కాదని బుద్దిని ప్రేరేపించి 
సంఘశ్రేయస్సు దిశగా ఆలోచింపజేసేటట్లు కూడా ఉండాలని శారదాంబ దృఢాభిప్రాయం. ఆమె తన 
ఆశయాలను ప్రతిబింబింస్తూ వ్రాసిన కవితలు, వ్యాసాలు ఆనాటి 'జనాని, 'జ్ఞానీదయ' వంటి పత్రికలలో 


ప్రచురించబడ్డాయి. 


తెలుగున వున్న అనేక సాహిత్య ప్రక్రియలలో శతకం ఒకటి. ఇష్టదైవాన్ని సంబోధిస్తూ మోక్షేచ్చతో వ్రాసినవి 
భక్తిశతకాలని, ప్రజాజీవితంలో ఉపయోగపడే అనేకానేక నీతులను ఆకట్టుకునేలా పద్యరూపంలో వ్రాసిన 


29 


వాటిని నీతిశతకాలని అంటారు. ధూర్జటి కాళహస్తీశ్వరశతకం, కంచర్ల గోపన్న (రామదాసు) దాశరధీశతకం భక్తి 
శతకాలకు, బద్దెన సుమతీ శతకం, మారవి భాస్కర శతకం నీతిశతకాలకు ఉదాహరణలుగా చెప్పవచ్చు. 
మాజంలో ఉన్న దురాచారాలను, మూఢనమ్మకాలను ఎత్తిచూపుతూ వ్రాసిన వేమనశతకం వంటివి కూడా 
సిద్ది చెందాయి. ఆ ప్రముఖ కవుల బాటలోనే మన బాల కవయిత్రి శారదాంబ భక్తి భావంతో 'మాధవా' అని 
ంబోధించినా మోక్షకాంక్షి కాకుండా మహిళాభ్యుదయం కోసమే ఒక శతకం వ్రాసింది. “మాధవ శతకము -- 
జనక్షేమార్దక భగవత్సార్థన పద్యములు” అని తన గ్రంథానికి పీరు పెట్టడంలో నే ఆమె ఆశయమెంత 
బలమైనదో తెలుస్తుంది. | మహిళల ప్రగతికి, సాధికారతకు విద్యయే మొదటి మెట్టని నమ్మిన శారదాంబ 
“పొందుగ బుద్దిశాలినిగ బ్రోవుము శ్రీధర, శూరమాధవా” అని ప్రార్థిస్తూ తనతోటి ఆడువారికి కూడా చదువు 
నేర్పించు బుద్ది నాటి సమాజంలోని పెద్దవారికి కలిగేట్లు చేయమని శతక ఆరంభంలోనే కోరింది. ఆ చదువును 
పురాణేతిహాస జ్ఞానానికే పరిమితంచేయకుండా నిజ జీవితంలో ఉపయోగపడే చారిత్రిక, భౌగోళిక విషయాలు, 
గణితం, గృహవైద్య చిట్కాలు మొదలైనవాటికి కూడా విస్తరింపజేయాలని చెప్పింది. అంతే కాకుండా తన 
తండ్రివలెనే సంగీతం, నాట్యం మొదలైన లలితకళలు స్త్రీలు నేర్వదగినవేనని గట్టిగా చెప్పింది. భాస్కరాచార్యుని 
కుమార్తె లీలావతి, కవయిత్రి తరికొండ వెంగమాంబ మొదలైన వారిని దృష్టాంతాలుగా చూపుచూ నాడు లేని 
అభ్యంతరాలు స్త్రీవిద్యకు ఈనాడెందుకని బలంగా వాదించింది. విద్యవంతురాలైన ఆడదానివల్ల తన 
కుటుంబానికే కాక సమాజానికి కూడా మేలేనని ఆమె చెప్పింది. అంతటితో ఆగకుండా తమబాగుకి మహిళల 
బాధ్యతేమిటో కూడా ఈ మాధవ శతకంలో చెప్పడం విశేషం. నోములకు, వ్రతాలకు, శరీరాలంకరణకు వెచ్చించే 
సమయంలో కొంత చదువులో గడిపితే మంచిదని ఉద్బొధించింది. ఈ విషయంలో శారదాంబ వేమనను 
స్సురింపచేస్తుంది. అంతేగాక స్త్రీకి పదిమందిలో తిరిగే స్వేచ్చ, వివాహ విషయంలో స్వయంనిర్ణయాధికారం 
ఉండాలని కూడా ఇప్పటికి నూటనలభై సంవత్సరాలకు ముందే శారదాంబ వాదించింది. శారదాంబ లేవనెత్తిన 
సమస్యలు నేటికీ చర్చనీయాంశాలుగానే ఉండడం ఆశ్చర్యం. 


ఈ (ఈ ఈ 


(ట్లో 


తన పధ్నాలుగేళ్ళకు ఆరంభించిన కవితా వ్యాసంగాన్ని అభ్యుదయభావాలతో కూడిన మాధవశతకం వంటి 
వాటికే పరిమితం చేయకుండా పదహారేళ్ళ వయస్సులో 'నాగ్నజితీ పరిణయము” అనే ప్రాఢకావ్య రచన చేసి 
గొప్పకవుల వరుసలో శారదాంబ స్థానం సంపాదించుకుంది. శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరైన నాగ్నజితితో 
ఆస్వామి పెళ్ళి వృత్తాంతమే ఈ గ్రంధాంశం. మూలకథలోని 25 శ్లోకాలను 250 గద్యపద్యాలకు పెంచి, కథకు 
కొన్ని మార్పులు చేర్పులు చేసి అనువాదమనిపించకుండా దాదాపు స్వతంత్ర రచనలాగా అనిపించే ఈ కావ్యం 
ఆనాటి కవుల ప్రశంశలనందుకుంది. ఈ కావ్య రచనా శైలిని చూసి పండితులు శారదాంబను 15వ శతాబ్దపు 
కవయిత్రి మొల్లతో సరిపోల్పారు. 


ఇంతటి ప్రజ్ఞగల కవయిత్రి కలంనుండి మరిన్ని కమనీయ రచనలు రాగలవని ఆశిస్తున్న తరుణంలో శారదాంబ 
18 యళ్ళకే (26 డిశెంబర్‌,1889) కుమారునికి జన్మనిస్తూ ప్రసవసమయంలో మరణించడం సాహితీ లోకానికే 
కాక సమాజానికి కూడా తీరని లోటు. పద్దెనిమిదేళ్ళ జీవనకాలంలో ఆమె రచనాకాలం కేవలం 


30 


మూడు/నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఆ స్వల్పకాలంలోనే సంప్రదాయ రీతిలో ఒకవైపు 
అభ్యుదయభావాలను ప్రకటన చేస్తూ మహిళావికాసానికి స్ఫూర్తినిచ్చి, మరొక పార్శ్వంలో ప్రాఢకావ్య రచనతో 
పండితలో కాన్ని మెప్పించిన శారదాంబ బెన్‌ జాన్సన్‌ లిల్లీ పువ్వువలే సార్ధకజీవియై ఆదర్శవంతురాలుగా 
నిలచింది. ఆమె వ్రాసినవి రెండు గ్రంథాలే అయినా బెన్‌ జాన్సనే (“In small proportions we just 
beauties see”) చెప్పిన్నట్లు స్వల్పంలోనే సౌందర్యం చూడగలం. 


11 * k * k k * * k kk * k k * ఈ 


31 


13. వనితా వికాసానికి విద్యయే వరము అని వక్కాణించిన విదుషీమణి 
శ్రీమతి వేమూరి (దాసు) శారదాంబ 


(అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 8, 2023 - రసజ్ఞ భారతి' వారి సౌజన్యంతో) 
- డా. ఆర్‌.వి.కుమార్‌, NIMS, హైదరాబాద్‌* 


“బేటీ బచావో బేటీ పఢావో” అని అంటే ఇప్పటికీ ముక్కుమీద వేలు వేసుకుని చూస్తున్నాంగాని,దాదాపు 150 
సంవత్సరాల క్రింద తన ఏకైక కుమార్తెను శ్రీ దాసు శ్రీరాములు గారు ఎలా పెంచారో చూస్తే “స్తే సాధికారత* కు 


అసలైన అర్దం తెలిసి వస్తుంది. 
వేమూరి శారదాంబ 


సంస్కృతాంద్రములనభ్యసించి, సంగీత సాహిత్యములలో ప్రావీణ్యత సాధించి, అభ్యుదయ ధృక్పదముతో 
విద్యాభ్యాసముచేయనీయని సాటి మహిళల దుర్భ్శరస్థితిగతులను వెలిబుచ్చి చరిత్ర సృష్టించి 
స్త్రీలకువిద్యాబోధన అవసరమని ఉద్యమం ఆరంభించిన 19 వ శతాబ్దపు మహిళలు వెలుగులోకివచ్చినవారు 
బహుకొద్దిమంది మాత్రమే. అట్టి మహిళారత్నములలో నొకరు వేమూరి శారదాంబ (1881-1899). 
సాంప్రదాయనెపముతో నిబంధనలు, నియమములు విధించి స్త్రీలను గృహబంధితులగ యుంచుట 
19వశతాబ్దమునాటి సర్వసాధారణమైన విషయం. అప్పటిసాంఘిక పరిస్థితులలో బాలికలు 
విద్యనభ్యసించనవసరములేదనీ, సంగీతసాహిత్యములు మొదలగు లలితకళలు. స్త్రీలకు తగనివన్న 
భావనయుండెను. 19 వ శతాబ్దమధ్య కాలములో ప్రవేశించిన సంఘసంస్కరణోద్యమములు తెలుగునాట 
క్రమేపి ఆదరణపోందెను. సామాజిక నియమ ఉల్లంఘనలకు సంఘబహిష్కరణ, వెలి ప్రాయశ్చిత్తము 
మొదలగు ఆంక్షలు ఆశతాబ్దపు చివరినాటికింకనూ సాగుచునేయుండెను. స్త్రీలకు విద్యాభ్యాసము, సంగీత 
సాహిత్యములలో ప్రవేశము అప్పటికింకనూ అరుదుగనేయుండెనని చరిత్రలో కనబడుచున్నది. ఆమె 
జీవితకాలము కేవలము 19 సంవత్సరములు మాత్రమే. బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్పపలుకుబడిగల్లి 
పురప్రముఖుడైన తన తండ్రి, దాసు శ్రీరాములు గారి ప్రోత్సాహముతో ఆమె సంస్కృతాంధ్ర విద్యనభ్యసించెను. 
అంతేగాక సంగీత సాహిత్యములలో బాల్యములోనే అతీతమైన ప్రవీణ్యత సాధించెను. చిననాట 
పితృపరిరక్షణలోనే సంగీత కచేరీలు చేసి గాయకురాలుగా గుర్తింపుపొందినది. 


ఆనాటి పరిస్టితులకెదురీది మెట్టింటివారి నిరుత్సాహక వాతావారణములో సహితము ప్రబంధకావ్యరచనలు 
చేసి కవయిత్రిగా పేరుపొందినది. స్త్రీలపట్లగల వివక్షతకు వాపోయి వారి దుర్భర స్టితిగతులుమెరుగు 
పరచుటకు విద్యాభ్యాసము అనివార్యమని ఘోషించి భగవత్సార్దనా రూపములో కావ్యరచనలు చేసి సాహసించి 


32 


ప్రచురించిన శారదాంబగారు చిరస్మరణీయులు. 10 వ సంవత్సరములో పద్య రచన ప్రారంభించి,14 
వసంవత్సరములో శతక రచన చేసిన బాలమేధావి శ్రీమతి శారదాంబ! 


స్వల్పజీవితకాలం, సాహిత్యకృషి 


1888 సంవత్సరములో వివాహామైనతరువాత శారదాంబ-వేమూరి రామచంద్రరావు దంపతులకు మొదటి 
సంతానం కుమార్తె, దుర్గాంబ. రెండవ సంతానం, కుమారుడు పార్దసారథి. 19వ ఏట, 1899 సంవత్సరం 
డిసెంబరు 26వ తేదిన ఏలూరులో రెండవ సంతానం, కుమారుడైన పార్దసారథినికని శారదాంబ పరమదించెను. 
వివాహనాంతరం మిట్టింటివారింట సంగీతాభ్యాసమునకు అవరోధములు కలిగినప్పటికినీ భగవత్పార్ధన 
రూపములో సాహిత్య కృషిసాగించెను. 1887 సంవత్సరములో తన 16 వ ఏట ఆమె రచించిన ప్రబంధము 
'నాగ్నజితీ పరిణయము'. ఆనాటి పత్రికలు జ్ఞానోదయ పత్రిక, జనానా పత్రికలలో ఆమె రచించిన దేవీస్తుతి 
కీర్తనలు ప్రచురించబడినట్లు తెలియుచున్నది. 


మాధవశతకము 


ఆకాలమునాటి స్త్రీలపై గల వివక్షత ఆమెను చిన్న వయస్సునుండీ కలవర పరచినదని తెలుపుటకు 
నిదర్శనము ఈ మాధవమ శతకము. మాధవా అను మకుటముతో 101 పద్యములు గల ఈ శతకము భక్తి 
శతకము గాదు. ఆనాటికి దేశములో స్త్రీలపై చూపుతున్న వివక్షతకు విద్యారహితలుగానుంచి చేయుచున్న 
అన్యాయమును మానమని పూరాణేతిహాసములలో విద్యనభ్యసించిన స్త్రీలు, స్త్రీవిద్యకు గల ప్రాముఖ్యతను 
చాటు అనేక ఐతిహాసిక ఉదాహరణల తో పెద్దలను వేడుకుంటూ వ్రాసిన 101 పద్యములు శారదాంబ తన 
చిననాట పదులాల్లేండ్లు ప్రాయంబున రచించిన పద్యగ్రంధము, మాధవ శతకము. అలనాటి స్త్రీలకు 
విద్యాభ్యాసములేమిచే కలుగుచున్న దుర్భరస్థితి పట్ల వ్యాకులత వ్యక్తముచేయుచు విద్యను ప్రసాదింపుమని 
భగవంతుని ప్రార్దన రూపములో శారదాంబ రచించిన పద్యగ్రంధము మాధవ శతకము.దేవలోకములో దేవతా 
స్త్రీలకు విద్యనభ్యసించుటకెట్టి ఆటంకములేనప్పుడు ఈ భూలోకములో ఎందుకని స్త్రీలను గృహబందితులగా 
చేసి విద్యాభ్యాసరహితులుగ నుంచెదరనియూ అంతే కాక విద్యాభ్యాసముచేసినంతమాత్రము స్త్రీలు తమ 
గృహనిర్వాహణ బాధ్యతలు గానీ పాతి వ్రత్యములోగాని ఎట్టి లోపము రాన్నివరని చెప్పుటకు ప్రామాణికముగా 
విద్యావంతులైన దేవతా స్త్రీలు వినయవిధేయతలుగల గొప్ప పతివ్రతలే గదాయని మాదవ శతకము లోని 
పద్యాల ద్వారా అప్పటి సమాజమున స్త్రీల విద్యావిషయములో అవరోదములు, అభ్యంతరములు 
ఉపసంహరించుకోమని శారదాంబగారు నైపుణ్యముగా అభ్యర్థించిర. ఆయా పద్యములలో శారదాంబ 
ఉదహరించిన దేవతలలో విద్యలకు దేవతైన సరస్వతితోసహ సీత, లీలావతి, భానుమతి, మొదలగు 
ఐతిహాసికంగా విద్యావంతులైన పతివ్రతలను ఉదహరించిరి. శారదాంబ గారు కావ్యరూపములో స్త్రీల 
విద్యాభ్యాసమునకు సామాజికాభ్యంతరములు దూరముచేయుటకు తన కావ్యములో విద్యాభ్యాసముచేసిన 
దేవతలు, దేవతాస్త్రీల ప్రామాణిక సాక్షాధారములుచూపుతు రచించిన కొన్ని పద్యములు అర్దముతో పాటు డా. 


33 


దాసు అచ్యుతరావు వ్యాసములో ప్రచురించిరి.[3] స్తీలదుస్తితినద్భుతంబుగా బాపి యిద్భువిన్‌ బన్నుగ 
నద్భుదుల్‌ తగినపట్టున విద్యను ముద్దరాండ్రకున్‌ గ్రన్నన నేరిపించి మరిజ్ఞానము బుట్టగ జేయుమంటూ 
ప్రార్దించినది.” 


చ: మునుపటివారలెల్ల తనుముద్దియలం చదివించలేదోకో 
వినయం పతివ్రతాత్వు సువివేకములం జరియించినట్టి యా 
జనకజంజూడరే మరియుం జంత్రమతింగనరే యింకెందరో 
యునుపమబుద్దిగీర్తిలందిరి విధ్యవల్ల మాధవా 


చ: వినంగమహెశుమడెప్పుడును వీడక గంగశిరంబందునుం 
చెనుగడ బ్రహ్మతాను తన జివ్హను పెట్టెనుగా సరస్వతిన్‌ 
అనవరతంబు నీహృదయమందున నిలిపితి నీదు కోమలిన్‌ 
గననదియేలకో జనులు కారలవైతురు స్త్రీల మాధవా 


ఉ: పావననామ్ని సద్గణితదెల్పదేబోటికాదె లీ 
లావతి భాస్కరార్యునుతరామయ కాదె సరస్వతింగనన్‌ 
దేవతయయ్యె విద్యలకు దేజమగ మీరగ భోజుభార్య వి 
ద్యావతియున భానుమతి యారయా నాందుతి కాదె మాధవా 


అప్పటి సమాజములో స్త్రీలు నాట్యశాస్తమభ్యసించరాదన్న అభిమతమును మార్చుటకు మహాభారతము లోని 
ఉత్తరను ఉదహరించెను. 


చ: అరమరలేక నిచ్చెలు బహన్నలయొద్దను నాట్యశాస్త్రమున్‌ 
విరటుని కూంతుదాగరచి వినృతకీర్తి వహింపలేదె యు 
త్తర కడు యోగ్యురాలని సదా పోగడంబడలేదె చూడనా 
పరమ పతివ్రతామణి శుభాంగు పరీక్షితుంగాంచె మాధవా” 


ఆవిధముగా శారదాంబగారు భారతభాగవతాలనుండి పురాణేతిహాసములనుండి అనేక ప్రమాణికములు 
చూపెట్టి స్త్రీల విద్యాభ్యాసముపట్ల అప్పటి సమాజమునకల _ దురభిప్రాయము దూరముచేయ 
ప్రయత్నించిరి.[1] 


నాగ్నజితి పరిణయము 


వేమూరి శారదాంబ 1896 లో 16 వ ఏట నాగ్నజితి పరిణయమను ఒక ప్రబంధమును రచించెను. [5]. ఆ 
ప్రభంధమును ఇప్పటి చెన్నై పట్టణమందలి పార్గసారథి మందిరములో కూర్చుని రచించినటుల డా. అచ్యుత 


34 


రావు తమ వ్యాసములో వ్రాశారు.[6] అష్టమహిషులు శ్రీకృష్ణుని ఎనిమిది భార్యలని భాగవవత కథలు 
చెప్పుచున్నవి. నాగ్నజితి ఆరవ భార్యగా శ్రీకృష్ణని పరిణయమాడుటను గూర్చినది ఈ కావ్యము. పండితులు 
కొనియాడి మన్ననలందుకున్న ఆ ప్రబంధ కావ్య రచనా శైలి ఆమె సంస్కృతాంధ్ర పాండిత్యమునకు మరొక 
నిదర్శనము. 


1881 మే నెల 3 తారీకున ఇప్పటి కృష్ణాజిల్లాలోని ముదినేపల్లి మండలములోని అల్లూరు గ్రామంలో 
జానకమ్మ-దాసు శ్రీరాములు దంపతులకు ఆరుగురు కుమారులతరువాత కలిగిన ఏకైక కుమార్తె సార్థక 
నామధేయ దాసు శారదాంబ. విజయవాడలో 19 వ శతాబ్దాంతరములో వాణీప్రస్స్‌ అను ప్రముఖ 
ప్రచురణాలయమును స్థాపించిన దాసు కేశవరావు, ప్రముఖ న్యాయవాదులైన దాసు నారాయణరావు, 
మాధవరావు, గోవిందరావు, దాసు విష్ణు రావు, మధుసూదనరావుల సోదరీమణి. వివాహానంతరము 
సాహిత్యకృషివల్ల వేమూరి శారదాంబగా ప్రసిద్ది చెందెను. తండ్రి దాసు శ్రీరాములు (1846-1908) వృత్తిరీత్యా 
ఏలూరులో న్యాయవాదేగాక, జ్యోతిశాస్త్రపారంగతుడు, సంగీత సాహిత్యములలో అపారమైన పాండిత్యము 
కలిగియుండి 'దేవిభాగవతము'రచించి మహాకవిగా _ ప్రసింద్దిచెందెను. బహుముఖ _ ప్రజ్ఞాశాలి, 
సంఘసంస్కరణాభిలాషి. ఆధునికదృష్టితో స్త్రీలకు విద్యాభ్యాసమనివార్యమని ప్రచారముచేయుటయెగాక 
ఆనాటి సమాజమందు అటువంటి ఉల్లంఘన వల్ల కలుగు లోకనిందలకు లెక్కచేయక తన కుమార్తెకు 
స్వయముగా విద్యాభ్యాసముచేసి చూపి సంఘసంస్కరణకు మార్గదర్శకుడైయ్యెను. ఏలూరులో సంగీత 
పాఠశాలకూడా నెలకొల్పెను. రాజమహేంద్రవరములోని సుప్రసిద్ద సంఘసంస్కరణకర్త, కందుకూరి వీరేశలింగం 
పంతులు, విజయనగరంలోని మహాకవి గురజాడ అప్పారావు గారు సమకాలికులు. ఏక సంతాగ్రాహి అయిన 
శారదాంబ అతి చిన్నవయస్సులోనే పుట్టింట సంగీత విద్వాంసులైన కోమండూరి నరసింహాచారి, ఈమని 
వెంకటరత్నం వద్ద సంగీతము నేర్చుకుని వీణావాయిద్యములో అశేష ప్రవీణ్యత సంపాదించెను. తండ్రిగారి 
పర్యవేక్షణలో సంగీతముతోపాటు విద్యాభ్యాసముచేసి సంస్కృతాంధ్రములో పాండిత్యము గడించెను. మైసూరు, 
బెంగుళూరు పట్టణములందు జరిగిన సంగీత సమ్మేళణములలో వీణా వాయిద్య కచేరీ చేసెను. ఆనాటి 
సాంప్రదాయప్రకారము 7వ ఏటనే శారదాంబ వివాహం 1888 మే నెలలో బందరువాస్తవ్యులు వేమూరి 
రామచంద్రరావుతో జరిగెను. సంగీత సాహిత్య విద్య అభ్యసించుటవల్ల ఆమె వివాహము 
బహుప్రయత్నానంతరము జరిగినటుల తెలియుచున్నది. 


శరర లోలో blll lll tll 


పుస్తక సమీక్షలు 


35 


ముందుమాట 


- ఆచార్య కాత్యాయనీ విద్మహే 
తెలుగునాట సంస్మరతోద్యమం, (ప్రత్యేకించి స్తీ విద్యా ఉద్యమం ప్రీ్‌లలో 
మేలుకొల్పిన చైతన్యం వాళ్ళను మహిళా ఉద్యమ నిర్మాతలను చేసింది. ఉద్యమ 
ఆశయాల (ప్రచారానికి వారిని రచయితలుగా మలిచింది. కొటికలపూడి సీతమ్మ, 
భండారు అచ్చమాంబ ఆ కోవలోని వారే. వారివలె సామాజిక జీవితం, కార్యాచరణ 
లేకపోయినా తనకున్న వరిమీతులలో సాంస్కృతిక భావజాల రంగంలో స్రీ విద్యకు 
ఒక అనుకూల వాతావరణాన్ని నిర్మించటానికి పనిచేసిన చరిశ్రికెక్షని మహిళ వేమూరి 
తారా. 

1881 మే ౩3వ తేదీన పుట్టిన వేమూరి శారదాంబ కొటికలపూడి సీతమ్మ, 
భండారు అచ్చమాంబల కన్నా ఏడేళ్లు చిన్నది. కొటికలపూడీ సీతమ్మ వీరేశలింగం 
గారి ప్రత్యక్ష శిష్యురాలు. భండారు అచ్చుమూాంళు (ప్రసిద్ద హరి[తకాదుడు, తాజంగాఇకా 
నాంస్మృతిక ఉద్యమ నిర్మాత అయిన కొమ(ర్రాజు అక్ష్మణరామవు సోదది. ఇద్దరూ 
వీరేశలింగం (ప్రభావాలకు లోనైనవాళ్ళ. స్త్రీల ఆభ్యుడయాన్ని ఆశించి పని చేసినవారే. 
నాహిళత్యు స్పుజున చేసినవారే. ఇక శారదాంబ ఆం[ధ్రచేశంతో సాహిత్వసామాణిక 
సాంస్కృతిక రంగాలలో అభ్యుదయ దృక్పథంతో కృషి చేసిన దాసు శ్రీరాములు 
గారి కూతురు. భండారు అచ్చమాంబ వలెనే ఈమెది కూడా అకాల మరణమే. 
ఆమె 21 పళ్ళ వయసులో మరణిస్తే ఈమె 19 ఏళ్లకే (1899 డిసెంబర్‌ 26) 
రెండవ బిడ్డకు జన్మనిస్తూ మరణించింది. 

వేమూరి శారదాంబ పుట్టిన 1881 వ సంవత్సరానికి ఒక చారిత్రక (ప్రాధాన్యత 
ఉంది. వీరేశలింగం దంపతులు మొదటి వితంతు వివాహం జరిపించిన సంవత్సరం 
అది. అప్పటికే ఆయన గ్రీవీద్యకు అనుకూల భావ(ప్రచారం ప్రారంభించాడు. 
వివేకవర్దని పతక ప్రారంభించి అందుకు స్వంత వేదికను ఏర్పాటు చేసుకున్నాడు. 
షీ విద్య శాస్త్ర సమ్మతమేనని ప్రజలలో నమ్మకం కలిగించటానికి పట్టుదలతో 
పనిచేస్తున్న కాలం అది. 

శారదాంబ పుట్టిన రెండేళ్లకు అంటే 1883లో స్త్రీల జ్ఞాన చైతన్యాల వికాసాన్ని 
ఆశించి స్త్రీల కొరకు ప్రత్యేకంగా సతీహితటోధిని ఆనే పత్రికను కూడా (ప్రారంభించాడు 


36 


వీరేశలింగం. ఆ క్రమంలో 1875 నుండి 1885 మధ్య కాలంలో స్రీ విద్యపై 
ఆయన చేపిన (ప్రధాన ఉపన్యాసాలు ప్రచుదించబడి బుద్ధిజీ్‌వులు మధ్య చర్చకు 
వచ్చాయి. అదే సమయంలో వధూవరుల మధ్య వయో తారతమ్యం కల వివాహాలు 
దాంపత్యంలో స్నేహానికి అవరోధమని, కన్యాశుల్క వివాహాలు నరమాంస విశత్రయ 
క్యావవోరమేనని వివగించుకున్నాడు వీరేశలింగం. ఆయన ఆదర్శాలు సామాజిక 
మానవీయ సంస్మ్కారాలలో, సంబంధాలలో ప్రతిఫలించే వాస్తవంగా పరిణమించటాన్ని 
కలగంటూ 8కి? నాటికి గురజాడ కన్యాశుల్ను నాటకంతో రంగంలోకి వచ్చాడు. 

అప్పటికి శారదాంబ ఐదారేళ్ళు పిల్ల. ఆడపిల్లల విద్యా వ్యాసంగం పట్టె, ప్రీల 
స్వాశక్తి సాధన పట్ల శద్దాసక్తులు గల తండ్రి దాను శ్రీరాములు గాచి పెంపకంలో 
ఆమె సంగీతసాహిత్య విద్యాభ్యాసం అప్పుటికే గొప్పు క్రమశిక్షణతో ప్రారంభం అయి 
ఉండాలి. లేకపోతే తామ్మిదవయేట ఇమం మరా (ప్రజ్ఞతో వీణ వాయించటం. గాన్‌, 
వపదునాలుగేళ్లకే పద్య మల్లటుం గానీ, పదహారవ సంవత్సరంలో నాగ్నజాతీ పరియణ 
ప్రబంధ రచన గానీ సాధ్యమయ్యేవి కావు. పదునాలుగేళ్ళ వయసులో అంటే 1885లో 
ఆమె అల్లిబిల్లిగా అన్నిన ఆ పద్యాలే మాధవ శతకం ఆయి ఉంటుంచి. అప్పటికి 
తెలుగు జనానా, స్రీ హిత బోధిని, శ్రీ బాలిక అనే మరో మూడు స్ర్తీల పత్రికలు 
ప్రారంభం అయ్యాయి. సతీహితబోధిని తో కలిపి ఈ పత్రికలన్నీ ప్రధానంగా గ్రీవిద్య, 
పాతివ్రత్యం, బాబ్బువివాహోలు గృహనిర్వహణ, ప్రీ స్వేచ్చా స్వాతంత్ర్యాలు మొదలైన 
అంశాలను చర్చించేవి. ఆ చర్చల ప్రభావం నుండి రూపొందిన వ్యక్తిత్వమే మాధవ 
శతకం రాయటంలో శారదాంబకు చోదక శక్తి అయింది. ఈ శతకం ఆమె 
మరంకానుంతరం డెండేళోకు 1301లో కలావతి అనే మాసపత్రికలో 'ప్రడుతించబుడీదాది. 

కథతో నిమిత్తం లేకుందా ఎక్కడికక్కడ ఒక భావాన్సి అఖిప్రాయాన్న పూర్తి 
చేయటానికి వీలుగా చేసే వ్యస్త పద్య రచన శతకం. పద్య రచనాభ్యాసానికి అనువైన 
ప్రక్రియ. అయితే మాధవ శతకంలో వ్యస్త పద్యాల మధ్య 'ప్రీజన క్షేమార్ధక 
భగవపత్రార్దన' అనే వక సూతతను ఏర్పరచుకున్నది శారదాంబ. 

శతకం అంటే వందే. కానీ సాధారణంగా తెలుగు సాహిత్య సంప్రదాయంలో 
శతకం అంటే నూట ఎనిమిది పద్యాల రచన అన్న రూఢి ఏర్పడిపోయింది. మాధవ 
శతకంలో పద్యాల సంఖ్య నూట ఒక్కటి (1011 మాధవా అన్న సంబోధన మకుటం, 


37 


ఏక వృత్త నియమం పాటించలేదు. ఉత్పలమాల చంపక మాల వృత్తాలు ఎక్కువ. 
అక్కడక్కడా శార్టూల మత్తేభ వృత్తాలు కూడా ఉన్నాయి. మొదటి ఆరు పద్యాలూ, 
చివరి దశావతార స్తుతి పద్యాలతో కలిపి పదకొండు పద్యాలు మనవా మిగీలనవన్నీ 
'ప్రీజన క్షేమార్థక భగవత్రార్థన పద్యాలు". కనుక మాధవ శతకాన్ని భక్తి శతకం 
అనటం కన్నా సంస్కరణ భావ (ప్రచాక శతకం అవటం సముచితం. 

ఈ శతకంలో మొదటి ఆరు పద్యాలూ పీఠిక వంటివి. దయతో తనను 
కాపాడమని శ్రీ రాముడిని స్తుతిస్తూ కోరటం ఆ పద్యాల సారం. “క్రీ రమజీ 
మనోహర సుశీల నిజాశ్రత కష్టభంజనా” అని ప్రారంభం అయ్యే మొదటి పద్యంలో 
నాలుగవ పాదం “సారస నేత్ర నాదగు విచారములెల్లను దీక్తి మాధవా" ఇందులో 
నాదగు విచారములెల్లను దడీర్పమని మాధథవుడిని కోరింది కవయిత్రి. నాదగు అనే 
మాట ఉత్తమ పురుష ఏకవచనమే. కానీ ఆమెకు వ్యక్తిగత విచారాలు ఉన్నట్లు 
తరువాత్‌ పద్యాలలో బుక్కడా కనబడదు. ఆమె వీదారం అంతా (స్తీలందరి కోసం. 
అందువల్ల ఆమె విచారం వ్యక్తిగతమైంది కాదు అన్నది స్పష్టం. 

నాలుగవ పద్యం నాలుగవ పాదం ముగింపులో “సేవ గతి మాకిల వేణిక 
లేరు మాధవా” ఆన్న వాక్యంలోని మాకు అన్న ఉత్తమ పురుష బహంవచనం ఆమె 
విచారాలన్నీ సమూహానికి సంబంధించినవే అని రూఢి చెస్తున్చది. అందువల్ల 
శారదాంబ చేసు" అన్నా మేము' అన్నా ఆ మాటలన్నీ తనను తాను స్త్‌ జన 
ప్రతినిధిగా సంభావించుకొని అన్నవే. నాదగు వివరాలు అంటూ స్త్రీల విచారాల 
గురించి తపన పడి కవిత్సం రాసిన శారదాంబ నాగొడవ ఆంటూ లోకం గొడవను 
తన గొడవగా కవిత్వం చెసిన కాళోజికి ఒక తరం వెనుకటి మనిషీ (ప్రపంచపు 
బాధను తన బాధగా చేసుకొని మరో ప్రపంచాన్ని కలగంటూ శ్రీశ్రీ కవిత్వం రాసిన 
కాలం కంటే ముందే వివక్షకు గురి అవుతున్న మహిళల బాధను తన బాధగా 
చేసుకొని కవిత్వం అల్లిన మహిళ శారదాంబ. 

సాధారణంగా భక్తి శతకాలలో మోక్ష కాంక్ష ఉంటుంది. కానీ శారదాంబ 
తనను బుద్దిశాలినిగ బ్రోవమని (6) కోరింది. వ్యక్తిగత పారలౌకిక విలువలకన్నా 
లౌకిక సామాజిక వీలువల కోసం ఆలోచించగలిగే బుద్దిని ఆకాంక్షించటంలో వుంది 
వాయె విశిష్టత. అలాగే ఆమె స్త్‌ కావటం వల్లనే భగవంతుడు కాపాడిన పురుషులు 
ఎంతమందో ఉండగా (ద్రౌపదిని, అహల్యను మాత్రమే ప్రస్తావించిందనిపిస్తుంది. 


38 


ఈ శతకంలో ఎక్కువ పద్యాలు ఆనాటి స్తీవిద్యా వివాదానికి సంబంధించినవి, 
స్రీవిద్య అవసరం, (ప్రాధాన్యత, ప్రయోజనం = నిరూపించటం, అందుకు మద్దతుగా 
చారిత్రక పొరాజిక ప్రీలను ఉదాహరణగా పేర్మొనటం, స్త్రీవిద్య వ్యతిరేక వాదనలను 
తిప్పికొట్టటం, ప్రీవిద్య సాధనకు పూనుకౌనమని పురుషులను ఉద్బోధించటం - 
బక రంగా శారదాంబ ఈ శతక పద్యాలు రాసింది, 

శారదాంబ దృష్టిలో విద్య అంటే అక్షరాస్య విద్య, స్ర్‌లను రోకటి పాటలు 
పాడుకొనే స్థితి నుండి రామాయణ భారతాది పురాణ కథలను గ్రంథ పరిశీలన 
చేత అర్థం తెలిసి చదువుకునే దశకు చేర్చే విద్య (33) బాల చికిత్స, చరిత్ర, 
భూగోళ సమాచారం, లెక్కలు, దేశ భాషలో చక్కగా రాయగల నైపుణ్యం స్తీ విద్యకు 
ఆమె ఇచ్చిన సిలబస్‌ (57) సంగీత నాట్య చిత్రలేఖనాది లలితకళలు కూడా స్త్రీలు 
నెర్వవలసినవే అన్నది ఆమె అధీపాయం. ఈ క్రమంలోనే (స్రీలకు విద్య ఆంటే 
వురాణ (శ్రవణం, నోములునోచటం అనే సంప్రదాయ భావనను శారదాంబ 
తిప్పికొట్టింది. పురాణ శ్రవణం వల్ల బోధ కలగదని (54 నోములు నోచటం 
వృధాగా పొద్దు పుచ్చటమేనని (66) అంటుంది. సంగీత నాట్యాలు భోగం వేషాలుగా 
తిరన్మదింప బడుతున్న తరుణంలో శారదంబ సంగీత నాట్య విద్యలు నేర్చుకొనే 
అవకాశం మహిళలకు ఉండాలి అనటం సాహసమే. 

జోగపు సానుల పాట వింటూ ఇటువంటి పాట ఎక్కడా వినలేదని మెచ్చుకునే 
పెద్దమునుషులను గృహిణులకు ఆ సంగీత జ్ఞానం ఇచ్చే పనికి ఎందుకు ముందుకు 
రారని నిలదీసింది (29) ఉత్తర నాట్యం నేర్చుకోలేదా, యోగ్యురాలని కీర్తి 
పొందలేదా? (స్తీలు నాట్యం వేర్చుకొనటానికి అభ్యంతరాలు ఎందుకు అంటుంది 
(32). ఉపా అనిరుద్దుల కథలో చిశ్రరేఖను (ప్రస్తావించి ఆ నేర్చు ఉన్న స్రీలకు 
చిత్రలేఖనం నేర్చవచ్చు కదా అంటుంది (48) ఈ అన్నీ సందర్భాలలోనూ ప్రీలస్ప్రజన 
శక్తి సామర్చాలను వెలికి రానీయకుండా చేస్తున్న సంప్రదాయం పట్ల, పురుష బద్దుల 
పట్ల ఆమె విమర్శ దృష్టి కనబడుతుంది. 

స్రీలకు విద్య ఎందుకు అవసరం? భర్తకు ఇంటి నిర్వహణలో చేదోడు, వాదోడు 
కావటానికి, లేఖలు చదువుకొనటానికి, రాయటానికి, వార్తా పత్రికలు చదివి 
వినిపించడానికి, పిల్లలకు విద్యాబుద్దులు చెప్పి పెంచటానికి, ఇరుగు పొరుగు స్తీ 


39 


అతో కలహాలు మాని జీవించటానికి ఇట్లా ఆనాటి నంన్నరడోద్యమం ఏమి చెప్పిందో 
దాదాపు వాటినే శారదాంబ తన పద్యాలలో ప్రస్తావించింది. కార్యేషు మంత్రి అంటారు 
కదా విద్య లేని మహిళ మంత్రి వలా కాగలుగుతుంది అని ప్రశ్నించి పడతులు 
విద్య నేరిస్తే పతులకు సహాయపడశారని అంటుంది (27) మగవాడికి అర్థ శరీరమైన 
ఆడది చదువు లేనిడైతే మగవాడి సగభాగం చచ్చు వడిపోయినట్లే అని ఆమె 
భావించింది. ఆడది చదువుకుంటేనే మగవాడు సంపూర్తుడు సుందరుడు అవుతాడని 
చెప్పింది. అందువల్లనే స్రీ విద్యకు సుముఖులయ్యే సద్చుద్ధిని పురుషులకు ఇమ్మని 
భగవంతుడిని వేడుకొన్నది. ప్రీలను జ్ఞానవంతులను చేసే పనికి పూనుకొనమని 
పురుషులను ఉద్చోడించింది. 

ఆడవాళ్లు చదువుకుంటే చెడిపోతారు, భర్తను గౌరవించరు, స్వాతంత్ర్యం 
కోరతారు - అనే. విచ్యా వ్యతిరేక వాదుల అభ్యంతరాలను తగిన తర్మంతో తోసి 
పుచ్చింది శారదాంబ. స్వాతంత్రం ఇమ్మంటే ఇచ్చెది కాదు, తమకు వది తగునో 
ఏది తగదో ఎరిగి పొందేడీ అన్నది ఆమె భావం. బాగా చదువుకున్న స్త్రీలకే జ 
వివేకం ఉంటుందని ఆమె నమ్మకం (79) మహిళల చదువుకు ఉన్న అభ్యంతరాలలో 
మగవాళ్ల వద్ద చదువుకోవాల్సి వస్తుందన్నది మరొకటి, ఆడవాళ్లు నోములు 
చేస్తున్నప్పుడు పూజ చేయించే పురోహితుడు పురుషుడు కాదా అప్పుడు లేని సందేహం 
ఇప్పుడు ఎందుకు వచ్చింది అని నలడీపిన పదునున్న లౌకిక జ్ఞానం ఆమెది. మహిళలు 
చదివి ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేలాలా అని ఎట్టేవా చేసేవాళ్లకు సమాధానం 
ఇచ్చేక్రముంలో విద్య ఆంతిమ ప్రయోజనం జ్ఞానం పెరగటమే నని (71 
డ్రుకట్‌ంచింది. 

అయితే శారదాంబ దృష్టిలో జ్ఞానం జ్ఞానం కోసం కాదు. జ్ఞానం సకల 
మేథో శక్తుల వికాసనాస్‌కి, ఆవిష్కరణకు, మహిళల చదువుకు నమాజంలో ఒక 
ఆమోదాన్ని సంపాదించటానికి చరత నుండి, వతరాణాలనుండి ఉదాహరణలుగా 
తెచ్చి చూపిన లీలావతి వంటి శాస్త్రవేత్తలు, దేవహూతి వంటి వేదవేత్తలు, మొబ్ల, 
తరిగొండ వెంగమాంబ వంట్‌ కవులు, కైక, సత్య వంటి యుద్ద వీరులు - ఐహు 
ముఖీనమైన శక్తి సామర్ధ్యాలు చూపగల స్త్రీల అప్తిత గురించిన శారదాంబ ఆత్మ 
గౌరవ చేతనకు ప్రబల సాక్షులు. 


40 


ఈ శతకంలో శారదాంబ (ప్రస్తావించిన స్త్రీల జాబితా తయారు చేసి చూస్తే 
స్తీ విద్యకు స్పూర్తిని ఇచ్చే మహిళా శక్తుల సమీకరణకు ఆమె తీసుకున్న (శ్రద్ద అర్థం 
అవుతుంది, సమకాలవు జనష్పావహారం నుండి సేకరించి చెప్పిన విద్యావంతులైన 
మహిళల గురించిన సమాచారం మరీ ఆసక్తికరంగా ఉన్నది. వింజమూరి తిమ్మక్క 
ద్విపద ఛందస్సులో డోలాయాత్ర అనే (గ్రంధం రాసినట్లు (65) ఆమె చెప్పినది ఏ 
సాహిత్య చరిత్ర లోనూ నమోదు అయిన విషయం కాదు. పెద్ది భొట్లు సతి వంటి 
స్వంత పేరు లేని అంచులకు నెట్టివేయబడిన స్ర్తీల పాండిత్యం గురించి - ఎక్కడ 
విన్నదో కానీ - ఆలోచించమని మనలను (ప్రేరేపిస్తుంది (21). అల్లసాని. పెద్దన 
మనుచరిత్ర రాస్తూ గర్భిణి స్తీనీ ఎలా వక్టించాలా అనీ ఆలోచిస్తుండగానే ఆయన 
కూతురు ఆ పని విజయవంతంగా పూర్తి చేసి పెట్టిందని (కశ) చెప్పీ శారదాంబ 
వినియోగంలోకి రాని స్రీల శక్తి సామర్ధ్యాల వైపు మన దృష్టిని మళ్ళీంచింది. అంతే 
కాదు స్త్రీల ప్రత్యేక శారీరక మానసిక సంస్పందనలను, జీవితానుభవాలను వర్దించటం 
ఎంత పెద్ద కవికి అయినా అంత సులభం కాదని, స్త్రీలు కవృలైకే అలవోకగా ఆ 
వని చేయగలుగుతారని ఏక కాలంలో చెప్పినట్లయింది. పందొమ్మిదివందట 
ఎనఖైలలో తెలుగు సాహిత్య లోకంలో వ్యాప్తిలోకి వచ్చిన ఈ సస్తీవాడ భావనను 
వంద సంవత్సరాల క్రితమే ఒక తెలుగు కవయి(త్‌ వలికించ గలిగిందంటే స్తేవాదం 
విదేశీయం కాదని, తరతరాల (ప్రపంచ స్త్రీల మనోభావాల అనుభవాల కోణం 
నుండి అభివృద్ది చెందిన సిద్దాంతమని రూఢి అయినట్లే కదా! 

ప్రీలపట్ల సమాజంలోని వివక్ష పట్ల శారదాంబకు ఒక అవగాహన ఉంది. 
శివుడు గంగను నెత్తిన పెట్టుకుంటాడు, బ్రహ్మ సరస్వతిని నాలుక యందు, విష్ణువు 
లక్ష్మిని గుండెల్లోనూ పెట్టుకొంటే ఈ లోకంలో మగవాళ్ళు వాళ్ళను ఎందుకు చిన్న 
చూపు చూస్తారన్నది ఆమె వేదన (91 లింగ వివక్ష వల్ల జీవితంలో భాగమపుకున్న 
ద్వంద్వ విలువల గురించిన అవగాహన కూడా శారదాంబకు ఉంది. 'వలదనుటెట్లు 
విద్య మగవారల కెట్టుల నట్టులే కదా" అని (19) ఆడవాళ్ను మగవాళ్ళతో 
సమానమేనన్న సాధారణ సూత్రాన్ని సౌకర్యవంతంగా మరచిపోయిన పురుష 
సమాజానికి చురక వేసింది. అలనలు నాలుగక్షరములు చదివినంత మాత్రాన అది 
చదువు కాదు అని కూడా ఆమెకు తెలుసు. పురుషులతో పాటు సమంగా తెలివి 
పొందే అవకాశాల గురించిన స్పవ్షం ఆమెది (19) చదువ్వ వల్ల ఆడవాళ్ళు చెడి 


41 


పోతారనే వాదాన్ని నిరసిన్తూ చదువు వల్ల చెడిపోకారంటే మగవాళ్ళు కూడా 
చెడిపోతారు కదా, మరి వాళ్ళెందుకు చదువుకున్నారు అని ప్రశ్నించింది (72) 

ఆడపిల్లలకు (ద్రౌపది వంటి పేర్లు పెడితే బోగం కులం పేర్లు అస్‌ అంటారు 
కదా! మగవాళ్లకు కృష్ణుడి పేరు ఎలా పెడతారు అని ఆమె వేసిన ప్రశ్న లైంగిక 
ద్వంద్వ విలువల మీద ఎక్కు పెట్టిన బాణమే (311 ఐదుగురు భర్తలు ఉన్నందున 
(ద్రౌపది పేరే అపవిత్రం అయిపోతే పదహారువేల భార్యల ఉన్న కృష్ణుడు పూజ్యూడైనా 
దన్నది ఆమె ఆంతర్యం, అంతే కాదు, స్త్రీలకు గొడుగు పట్టుకొని వీధులలో నదవటాన్ని 
నిషేధించి, తలుపులు మూసిన పల్లకీలలో, ఐంర్లలో బంధించి ప్రయాణాలు 
చేయించటంతో ఆగక బురఖా కూడా వేసి ఊపిరి ఆడనీయకుండా చేస్తున్న 
విధానాలమీద ఘాటైన విమర్శషెట్టింది (82&ి83)1 బాల్య వివాహాలను, వృద్ధులకు 
ఇచ్చి చేసే వివాహాలను వ్యతిరేకించింది. తగిన వయసు వచ్చాక నచ్చినవాడిని 
పెళ్లాడే వెసులు బాటునిచ్చే స్వయంవర వివాహపడ్ధతిని విస్మరించటం పట్ల విచారం 
వ్యక్తం చేసింది (86) 

శారదాంబ కొటికెలప్తూడి సీతమ్మ వలెనే వీరేశలింగం వంతులు గారి 
సంన్మరతోద్యమ భావజాల వారసత్వానికి సమకాలంలో మొగ్గ విచ్చుతున్న మహీళా 
ఉద్యమ ఆకాంక్షలకు మధ్య బలమైన అంకె, ఈ శతకం చదువుతుంటే 1914 
విల్‌ 11 & 12 తేదీలలో దెజవాడలో జరిగిన అయిదవ ఆంధ్ర మహిఠా సభ 
ఉపన్యాసాలు, తీర్మానాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా శారదాంబ తన పద్యాలలో 
[హీఆ విద్యకు అభ్యంతరాలుగా వేటిని నంబోధీంచిండో, ఖండీంచిండో అవన్నీ 
మోటుపల్లి రాజబాయమ్మ ఉపన్యాసంలోనూ. కనిపిస్తాయి. రాజా బాయమ్ము 
విద్యావంతులైన స్త్రీల వారసత్వాన్ని చెప్పటంలో భాగంగా దేవహుత్‌ లీలావతులను 
పాండిత్యాన్ని ఉత్తరా చిత్రరేఖల కళా కౌశలాన్ని. గర్భిజీ ప్రీ వర్ణన చేసిన పెద్దన 
కూతురి కవన నైపుణ్యాన్ని ప్రస్తావించటం శారదాంబ శతక పద్య విషయాలే. 

అలాగే ఆ సభలో దాదాపు అందరి (ప్రసంగాలలోను చర్చించబడిన మరొక 
అంశం నగల పై మహిళల వ్యామోహం. దానిని మూధత కింద జమకట్లి 
తిరస్మరించారు సంస్మరణాభఖిలామలైన స్ర్తీలు. అందుకు కూడా ఒరవడి పెట్టిన 
మహిళ శారదాంబ. స్ర్తీలలో నగల మోజు, అలంకరణ ప్రీతి అభ్యుదయ కారకాలు 


42 


కామని ఆమె అభిళతదికించించి. సహాజమైన తెలివి ఉండాలి కావ్‌ నగలు ఎందుకు 
అంటుంది (53) నగల మీద పెట్టె శ్రద్ద చదువు మీద పెట్టమని మహిళలను 
హెచ్చరించింది (69) నగల కోసం చెవులు, ముక్కులు కుట్టించుకాని శరీరాన్ని 
హింస పెట్టుకానటం కన్నా చదువు పై శద్ధ పెడితే ప్రయోజనమని హితువు చెప్పింది 
[701 తల దువ్వు కానటాసిక్‌, బొట్లు దెడ్డి చ్‌ కట్టటానికి, నగలు మెట్టుకొనటానికి 
== ఇలా అలంకరణకు గంటలు గంటలు కాలాన్ని వ్యయం చేసేవాళ్ళు అందులో 
కొంత సమయం విద్య కొరకు కేటాయిస్తే బాగుంటుందని సూచించింది (68) 
వగలపట్ల, అలంకరణల పట్ల స్రీలు విముఖులు కావాలని స్రీజన క్షేమార్దం శారదాంబ 
ఏదైతే ఆశంచిందో, వాన్‌తో పాటు ఆడవాళ్లు వీధుల్లో గొడుగులు వేసుకొని 
నడవరాదన్న నాటి సామాజిక వివక్షను దేనినైతే నిరసించిందో (82) ఈ రెండూ 
కూడా ఐదన ఆంధ్ర మహిళా సభలో తీర్మానాలుగా ప్రవేశపెట్టబది ఆమోదించబడిన 
తీరు గమనిస్తే స్త్రీల ఆకాంక్షలు అఆదరణాభిముఖమైన ఉద్యమ రూపాన్ని తీసుకొంటున్న 
దృశ్యం దర్శనమిస్తుంది. 

అ కుదవ ఆంద్ర మహమాకా సభకు అధ్యుక్షుడాలు కాటికెలప్తూడే సీతమ్మ. ఆయె 
తన ఉపన్యాసం ముగెస్తూూ ప్రీ విద్యా చ్వేషుల వాదములను జయించి, పుస్తకాలను 
రచించి, పాఠశాలలు స్థాపించి, తోడి వురుములలో స్త్‌ విద్యాభీమానము పురికాల్పుటకు 
సభలలో ఉపన్యాసములు ఇచ్చిన పూర్వీకులను కృతజ్ఞతతో (ప్రస్తావించింది. ఆ 
కూర్వీకులలో శాతదదాంలు ఒకరు. ఈ కృతజ్ఞతలలో వాటా ఆమెకు కూడా ఉంద్‌, 

తెలుగు నాట తొలినాళ్ళ మహిళా ఉద్యమానికి సంస్కదశోద్యమ వారసత్వాన్ని 
స్త్రీల కోణం నుండి అండొంచటం ద్వారా తన వంతు చాదిత్రక పాతను నిర్పహించిన 
వారచాంబను తలుసుకానటానికి నాకు ఈ విధంగా అవకాశం కల్పించిన దాసు 
అచ్యుత కావు గారికి కృతజ్ఞతలు. 


పశ్యంతి 
15-1-2017 కాత్యాయసీ విడ్మహే 


43 


సమీక్ష 


- ఆచార్య బేతవోలు రామ(బ్రహ్మం 
మాధవా అని మకుటం ఎంచుకోవడంలోనే ఉంది గదుసుదనమంతా. 
చంపకోత్పలాలకూ, శార్టూల మత్తేభాలకు ఇంకా అనేక వృత్తాలకూ సరిపోయే 
మకుటమిది. ఛందస్సు పరంగా చాలా స్వేచ్చ లభిస్తుంది. ఆ స్వేచ్చను శారదాంబగారు 
నిండా పదహారేళ్ళయినా రాకముందే 'నాగ్నజజితీ పరిణయము” అనే ప్రధ 
కావ్యాన్ని, ఈ శతకాస్నీ ఇంకా కొన్ని కీర్తనలనీ వీరు రచించగలిగారంటే ఎంతటి 
ప్రతిభా సంపన్నురాలో ఎంతటి కుళాగ్రబుద్దియో గ్రహించవచ్చు. కనుకనే “బాలేందు 
తుల్యాళీకా' (3), 'దురీతకుంజర సింహా (5), “శారదా భాసను కీక్తిపూరిత దిగంకర 
వైభవ చంద్ర (101) లాంటి సంజోధనలు కట్టగలిగినారు. 

(స్తీజన నంక్లేమంకోనం భగవంతున్ని (ప్రార్థించడం ఈ శతకంలోని 
ప్రధానాంశం. ఇడి భక్తిశతకం కాదు. సాంఘిక శతకమే. ఏదైనా ఒక సామాజిక 
అంశంకోసం. భగవంతున్ని ప్రార్థించడమంటే సమాజం బిండబారితనాన్న్ని చాటి 
చెప్పుడమే. స్త్రీలను గౌరవించడం స్త్రీలను చదువుకోన్‌న్నడం - వీటికి అనుకూలంగా 
పురుషుల చిత్తప్యత్తుర్ని మార్చమని మాధవున్ని ప్రార్థించారు వేరు. అంటే, ఆ మేరకు 
పురుష సమాజానికి వాత పెట్టడమే, 

పురాతనకాలంలో పతుషులతో సమంగా విద్యావంతురాండ్రయిన (ీలున్న 
ఈనమాజంలో ఎందుకో మధ్యయుగాలలో వృరుమలకు విపరీత బుద్దులు 
వుట్టుకువచ్చాయి. అంటూ, స్రీవీద్యను వ్యతీరేకించేవారికి చాలా ఘాటుగా 
సమాధానాలు చెప్పారు ఈ కవయిత్రి. 

చదువుకున్న మగవాడు చదువురాని మగువను మనువాడితే ఆ సంసారం 
ఒక బండికి గుర్రాన్నీ దున్నపోతును కట్టి తోలుకున్నట్టు ఉంటుందట. అందుకని 
మగువలు అందరూ చదువుకుంటేనే చదువుకున్న మగవాళ్ళకు తగిన జోడి 
దొరుకుతుందని హెచ్చరించడం మగవాళ్ళను ఒప్పించె గడసరి ప్రయత్తుం! 


44 


యోగ్యతలు చదువువల్ల రావు, పుట్టుకతోనే రావాలి అనేట్టయితే మగవాళ్ళు 
మాత్రం చదువృకోవడమెందుకు? (60) గవ్వులాటలూ దంపుడు పాటలతో 
కాలంగడపడంకనన్నా వనితలు ఆ సమయాన్ని చదువుకి వినియోగించడం మంచిది 
గదా! (64] ఆడపిల్లలకు ద్రౌపది అని పేరు పెడితే తప్పుపడతారు. మగవాళ్ళు 
కృష్ణుడు అని పేరు పెట్టుకుంటే తప్పు లేదా మఠ? (81) ఇల్లాలు చదువుకుంటే 
తనకు పుట్టిన ఆడపిల్లలకు తానే చదువు నేర్చుకుంది. ఇది మగవాడికి ఆర్థికంగా 
లాభమే కదా! (84). ఇంకొక్క అదుగు ముందుకు వేసీ - సీతాదేవిని కానిచోట్లకు 
కసరచు తెచ్చితార (97) అనిరామున్న్‌ సైతం ఆక్షేపించేశారు. 

ఇప్పటికి నూట ఇరవై సంవత్సరాల క్రితం ఆంగ్లభాష ఏమీ నేర్వని ఒక 
కవయిత్రి, రెండుపడులైనా నిండకుండానే కన్ను మూసిన వేమూరి శారదాంబగారి 
విష్ణవాత్మక రచన ఈ మాధవశతకము. దీన్ని కాలగర్భంలో కలసిపోనివ్వకుండా 
పునర్ముద్రించి లోకానికి అందిస్తున్న మహాకవి దాసు శ్రీరాములు స్మారకసమితి 
వారిని కృతజ్ఞకాపూర్వకంగా అభినందిస్తున్నాను. 


సెలవు 
హైదరాబాద్‌ భవదీయుడు 
29-1-2017 బేతవోలు రామబ్రహ్మం 


45 


(ప్రణిధి 
= “వసన్న కవి” ఉన్నం జ్యోతివాసు 


వూర్వం ఒక కన్యఉంది. ఆమె సంస్కృతం బాగా చదువుకుంది. తనకు 
కాబోయే భద్దకూడా బాగా చదువుకొని ఉండాలని కోరుకుంది. ఆమె తండ్రీ ఒక 
వరుడిని వెతికి తెచ్చాడు. అతనితో ఆమె సంభాషించింది. దాంతో అతని భాషా 
పాెండిత్యాలు బయటపడ్డాయి. అప్పుడామె తన తండ్రితో ఇలా అంది. 


యస్య షష్టీ చతుర్ధీ స్వా ద్విహస్యచ విహాయచ | 

అపాం కథం ద్వొితీయాస్వాత్‌ ద్వితీయాస్యా మహం కథమ్‌ ॥ 

'నాన్నా! “విహస్య' అన్నది షష్టీ విభక్తి అన్‌, “విహాయ” - అన్నది చతుర్ధ విభక్తి 
అనీ, అహం, 'కథం' - అన్న పదాలు ష్వాతీయావిభక్తి ఆస్‌ ఈ వరుడు చెబుతున్నాడు. 
ఇతనిని వేనవెలా పెండి చేసుకానెడి' - అని ఆంది. 


ఇక్కడ విహస్య, విహాయ - అనేవి అవ్యయాలు. అహం - అనేది ప్రథమా 
విభక్తి, కథమ్‌ - అవ్యయం. అ వరునికి రామ శబ్దం మాత్రమే తెలుసు, అ రామ 
శబ్దం పోలికను పట్టి పైన చెప్పిన పదాల విభక్తులను చెప్పి నవ్వుల పాలయ్యాడు. 
ఆ తండ్రి ఎవరో కాదు మహాహండితులు అవ్పయ్యడీక్తితులవారు. ఆ కన్య అతని 
కూతురు. ఆ విదుష్సీముతి మేరు కూడా మనకు తెలియకపోవడం మన మయురద్భృష్ట్రం. 

ఇది క్రీశ. 16వ శతాబ్దం నాటి సంఘటన. అప్పటికి స్రీల పట్ల వివక్ష 
తీవంగా ఉంది. కాని వేదకాలం €కి.వూ. 1200 పాంతాలులో టై, పతుషులకు 
నసమానహాక్ళు, బుండేవి, వ్యక్తిత్వం విశిష్టతను సంతరించుకున్న కాలమది, 
వేదకాలంలో జనక మహారాజు కొలువులో యాజ్ఞవల్మ్య పండితుడు ఉండేవాడు, 
ఆశ్యలుదు, కపోళుదు, ఉషన్యుడు - వంటి కొమ్ములు తిరిగిన పండితులు అతనితో 
వాదంలో ఓడిపోయారు. అటువంటి మహావిద్వాంసుడితో 'గార్డి' - అన్న విదుషీమణి 
అతనితో వేడాంత వాదంలో తలపడింది. చిత్తు చిత్తుగా ఓడించింది. ఆ కాలంలోనే 
కక్షివానుడనే రాజర్షి తాను బుక్కులు వ్రాయడమే గాక, తన కూతురైన ఘోషా” 
చేత కూడా కొన్ని ముక్కులు (వ్రాయించిన వితిష్ణ నాగరిక యుగమాడది. 

పూర్వ కల్పాలలో స్త్రీలకు వేదాభ్యాసం ఉండేది. గోధ, ఘోష మొదలైన ్రీలు 
వేడ మంత్రాలను దర్భించినట్లుగా. వైదికవాజ్ఞుయం చెబుతుంది. అప్పుటి స్త్రీలు 
సద్యోవధువు లని, బ్రహ్నవాదినులసి రెండురకాలు. బ్రహ్నవాదినులకు ఉపనయన, 


46 


వేదాధ్యయనా లున్నాయి, సద్య్వోవధువులకు లేప్పు, సద్యోవధువులకు వేదం వద్దంటే 
అసలు మొత్తం చేదం మద్దని కాదు. వైపిక కర్మలకు సంటంఫిందిన మంత్రాలను 
వాళ్లు నేర్చుకోవాల్సిందే. 

మధ్యయుగంలో కాలమాన పరిస్థితులు మారిపోయాయి. మహ్మదియులు, 
థగ్గులు, పిండారీలు మొదలైనవారి దాడులు, దురాగతాల కారణంగా స్త్రీలకు రక్షణ 
అవసర మయింది. అందుకోసం రూపొందించిన అనాగరిక చట్టాలు, ధచ్మాలు [సీ 
స్వేచ్చను హరించివేశాయి. ఆందువలన స్రీలు చైతన్యానికి దూరమయ్యారు. దానికి 
తోడు మూఢనమ్మకాలు ముమ్మరమై వాళ్లు అజ్ఞానాంఛకారంలో బానిస బ్రతుకులు 
(బ్రతికారు. 


మనుధర్మ శాస్త్రం, మహాభారతం వంటి ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంథాలలో 
(స్త్‌లు పట్ల కులాలపట్లు అంక్షలు రుద్దుతూ నాటి పండితులు (ప్రక్తిప్త శ్లోకాలు చేర్చారు. 
ఇది వాళ్ల స్థితిని దిగజార్చింది. స్రీలు చపలురు కనుక అప్పు వంటి నేరాల విచారణలో 
వాళ్ల సాక్ష్యం పనికిరాదన్నారు. సాహిత్యం కూడ వాళ్లను చిన్నచూపు చూసింది, 
నాటక సాహిత్యంలో ఉన్నత వంశ ప్రీ పాత్రలకు కూడ నీచపాత్రలకు వాడే 
పొక్చతాలను వాడి వాళ్ల స్థాయిని మరింత దిగజార్చింది. 

తాను లేనిదే లోకంలో ధర్మశాస్త్ర వాజ్బయమే లేదని, ప్రపంచ సాహిత్యం 
లోనే తనవంటి మనస్తత్వశాస్త్ర పారంగతుడు లేడని కొనియాడబడ్డవాడు వ్యాసుడు. 
అతన్‌ భారతంలో క్తీని చులకన చేసిన ప్రక్షీిష్త శోకాలు బోలెడు కన్పిస్తాయి. 

చలబస్వఖావా దుస్పేవ్యా దుగ్రాహ్యా భావతస్తఖా | 

ప్రొజ్ఞస్య పురుషస్పేహా యథావాచస్థథా స్త్రియః ॥ - అనుశాసనికపర్వం 

స్రీలు చపలచిత్తం కలవాళ్లు. అతి కష్టంతో కూడ సేవించడానికి అలివికాని 
వాళ్లు. వాళ్ల స్వభావం అర్థం కాదు. పండితుల మాటల్లాగే వాళ్లు కూడా అర్థం 
కారన్‌ - 

'మత్వ్యపాదం జలేషన్యేన్న నారీ హృదయ స్థితమ్‌” । 

నీటిలోని చేప షాదాన్నైనా చూడగలంగాని స్తే హృదయం ఆర్థం కాదన్‌ - 
అన్నాదు. క్రీ.శ. 17వ శతాబ్దం వాడైన షేక్‌స్పియర్‌ కూడ మానవ మనస్తత్వశాస్త్ర 
కుశలునిగా ప్రసిద్దుడు. అతడు కూడ స్త్రీని గురించి - 


47 


‘Frailty thy name is woman". (చపల చిత్తమా! నీ పేతు స్రీ ఆంటే 
బుద్ది నిలకడలేదని అర్థం) అని తన (ప్రసిద్ద నాటకం “హామ్లెటొలో ఒక పాత్ర చేత 
అన్ఫిసాడు, తన మరొక రచన 708 wMers lale' లో కూడ - 


For ever Inch of woman in the wond 
Ay, every dram of woman's fesh is false. 


- ఈ (ప్రపంచంలో ఆడదాని అణువణువూ అబద్ధమో నంటాడు. కాని ఇవన్నీ 
కాలదోషం వట్టిన నిర్హాదనాలు. ఆధునిక (స్త్‌ ఈ అవరోధాలను విజయవంతంగా 
అధిగమించి ప్రశంసా పాత్రమయింది. 

కాని ఇది ఒక్కనాడు వచ్చిన చైతన్యం కాదు. కందుకూతి వీరేశలింగం పంతులు 
గారు, రాజాతామోహానతాయ్‌, జ్యోతీరావుమూలే కంటి మతావచీరములు [స్తీ 
సర్వతోముఖాఖివృద్ధికి చేసిన కృషి ఫలితమిది. స్రీలు అహింసావాదులని, ఉదాత్త 
స్పభావులని ఆ మహనీయులు (ప్రబోధించారు. స్తీ విద్యకు బీజాలు నాటాడు. అలా 
మొలకెత్తిందే మన బాల విదుషీమణి దాసు శారదాంబ. 

అమె 1881 మే 3వ తేదీన కృష్ణాజిల్లా మచిలీపట్నం సమిపంలో ఉన్న 
ఆలూరు [గ్రామంలో జన్మించింది. దాసు జానకమ్మ శ్రీరాములు గార్లు ఆమె 
తల్లిదండ్రులు. దాసు శ్రీతాములు మహాకవి, పండితుడు, వాగ్గేయకారుడు, న్యాయవాదే 
కాక సంఘసంస్మరణాభిలాషి కూడా. ఆయనకు ఆరుగురు మగబిడ్డ్దల తర్వాతవుట్టిన 
వద్ద శారద, అందరి కంటే చిన్నది కావడంతో బాగా గారాబంగా పెరిగింది, 
వసివయస్సులోనే సంగీత సాహిత్యాలపట్ల మక్కువ. పెంచుకుంది. ఆది సంగీత, 
సాహిత్యాలు భోగంవారి విద్యలుగా పరిగణించిన కాలం. కాలానికి ఎదురుసిళ్చి 
శ్రీరాములుగారు ఆమెకు సంగీత, సాహిత్యాలు నేర్పించారు. విదుషీమణిని చేసారు. 
కచ్చేరీలు చేయించారు. కావ్యాలు (వ్రాయించారు. ఈ తండ్రీ తనయల చరిత్రను 
శారదగారు వ్రాసిన నాగ్నజితి పరియణ కావ్యప్‌ఠ8ికలో విపులంగా కథనం చేసాను. 
శౌత్సాహికులు వాళ్ల ఉదాత్త చరిత్రను అందులో అరయవచ్చును. 

ఈ బాలకవయి(తి పదవ ఏటనే పద్యసాధన ప్రారంభించింది, 14వ ఏట 
(కీ.శ. 1895) మాధవశతకం (వ్రాసింది. 16వ ఏట (1897) నాగ్నజీతిపరిణయ 
కావ్యం (వ్రాసింది.. 1888 మే నెలలో వేమూరి రామచం[ద్రరావుతో ఆమె వివాహం 
జరిగింది. అత్తగారింట్లో బహుసమస్యల మధ్య ఆమె కోడరికం భారంగా నడిచింది. 


48 


శాక్కడ ఆమె అభ్యుదయ భావాలకు చుక్కెదురైంది. 1896లో ఆమెకు దుర్గాంబ 
అన్న పాప పుట్టింది. 1899 డిసెంబరు 26న కొడుకును కన్నది. ఆ ప్రసూతి 
సమయంలోనే తన 19వ ఏట శాశ్చతంగా కన్ను మూసింది, 

అపఖ్టవప్రతిమ్టులైన దాసు శ్రీరాములుగారి కూతురి సాహిత్య భవిష్యత్తు పట్ల 
ఆనాటి సాహిత్యలోకం ఎన్నో నమ్మకాలు పెట్టుకుంది. వాటన్నింటిని వమ్ము చేస్తూ 
ఆమె అర్దాంతరంగా కాలం చేసింది. పూర్ణాయుస్య్మురాలై ఉంటే ఆమె మరో 
వీరేశలింగమై ఉండేది. 

చీతేశలింగం, తండ్రి దాసు శ్రీరాములు గాడ ప్రభావంతో బాలశారద (వ్రాసిన 
గ్రంథం మాధవ శతకం. ఇందులో స్త్రీ అభ్యుదయం, స్త్రీ స్వేచ్చ ప్రీ విద్యల పట్ల 
ఆమె పిడికిలి బిగించి చేసిన నినాదాలు ఆమె గతించిన తర్వాత ఒక దశాబ్ద కాలం 
పాటు ఆంధ్రదేశంలో (ప్రతిధ్వనించాయి. నిజానికి 19వ శతాబ్రీనాటికి దాదాపు 
అన్ని దేశాలు ప్రీకి ఓటు హక్కు తప్పు ప్రీ సమానత్వం, ద్రీ హక్కులు సంపాదించు 
కొన్నాయి. అందుకు పరోక్షకారణమైన ఢుంచి విప్లవానికి మహిళల తరవున మనం 
కృతజ్ఞతలు చెప్పాలి, 

[మైంచ్‌ విప్లవం (క్రీ.శ. 1789) కారణంగా భూస్వామ్య, బానిసత్వ వ్యవస్థలు 
రద్దయ్యాయి. స్వేచ్చ సమానత్వం పునాదులపైన మానవహక్కుల (ప్రకటన జరిగంది. 
కాని అది స్తీ వివక్షపట్ల మౌనం వహించింది. పురుషులతో పాటు స్రీలకు కూడ 
సమాన వాక్కులు కావాలని ఓలంపిడి గౌొగస్‌, మేరి వులప్టన్‌ డ్రాన్‌ వంటి 
విద్యావంతుడైన మహిళలు (ఫ్రాన్సు, ఇంగ్రండులలో ఉద్యమాలు చేసారు. తర్వాత 
కాకమార్స్స్‌ (1864), ఎంగిల్స్‌ (1884) వంటి మేధావుల ప్రవేశంతో ప్రీ హక్కులు, 
విడ్య ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారింది. అది భారతదేశంతోక్‌ కూడ (ప్రవేశించింది. 
దాజారామమోహాన్‌రాయ్‌, కందుకూరి వీరేశలింగం పంతులు, జ్యోతీరావుపూలే 
వంటి మహనీయులు ఆ ఉద్యమాన్ని తమతమ (ప్రాంతాలలో ట్రీ సమస్యలకు 
అన్వయించి పోరాడారు. కవికోకిల సకోజినీనాయుడు వర్దాంతడ వివావాం 
చేసికోవాలనుకొన్నప్పుడు నాటి కట్టుబాట్లకు భయపడి ఆమె తండ్రి అఘోరనాధ 
ఛటోపాధ్యాయ. కన్యాదానం చేయలేదు. వీరేశలింగం ఆమెను దత్తత తీసుకొని 
కన్యాదానం చేసారు. ఇటువంటి సంస్కరణలను మొదట్లో దాసుశ్రీరాములు వంటి 
వారు వ్యతిరేకించినా, తర్వాత అందలి సత్యాన్ని (గ్రహించారు. ఆ ఉద్యమంలో 


49 


భాగమయ్యారు, బాల్యంలోనే బాలశారద కూడ అందులో భాగమయింది, శాక్షరం 
ద్వారా దాన్ని జగద్వ్యాపితం చేయాలనుకుంది, మాధవశతకం (వాసింది. ఇందులో 
మొత్తం 101 పద్యాలున్నాయి. 

మొదటి ఆరు పద్యాల ఇష్టదేతాస్తుతి, చివరి 11 పద్యాల దశావతార స్తుతిని 
మినహాయిస్తే తక్కిన 84 పద్యాలు స్తీ విద్య, అభ్యుదయం గురించే ఆత్రోశిస్తాయి. 
స్తీ అభ్యుదయం గురించి మొత్తం తెలుగు సాహిత్యంలోనే వ్రాయబడ్డ మొట్టమొదటి 
శతకం మాధవ శతకం (1896) అంతకు (1895)కు ముందు, చంద్రగిరి శేషమ్మ 
(నీతిశాస్త్రపద్యాలు], కాకరవర్తి బాయమ్మ నందివాడ నరసమ్మ 'వైద్యశాస్త్రవేత్త), 


అనపర్తి కృష్ణవేణమ్మ (కీర్తనలు) మొదలైన రచయిత్రులున్నారు కాన్‌ వాని చదువులన్న్‌ 


సతీధర్మప్రకాశిక తరగతిలోనివి. స్రీ అభ్యుదయానికి వాళ్ల చదువులు తోకచుక్నలే 
కాసి శారదాంబ చల వేగుచుక్కలు కావు, 
తొలి పడ్యంలోనే ఆ చిజుత కవయిత్రి ప్రీ చైతన్యాన్ని నర్మగర్భంగా స్వామికి 
విన్నవించుకుంది. చూడండి. 
ఉ. శ్రీరమజణీ మనోహర! సుశీల! నిజ్యాశిత కష్టభంజనా! 
మార సమానడేపా! యనుమానములేక ముదంబుచే నినుం 
గోరి భజించినందులకు6 గూరిమి బ్రోవగ రాదె నన్నిబన్‌ 
సారసనేత్ర! నాదగు విచారములెబ్లను దీర్చి మాధవా. (1వ) 
ఇది స్టూల దృష్టికి ప్రార్థనాపడ్యం. కాన్‌, ఇందులో - 'నాదగు విచారము 
లెల్లనుం దీర్చి' - అన్నదాంట్లో చాలా అర్థం ఉంది. స్త్రీలు చదువు సంధ్యలు లేక 
చవటలుగా ఉన్నారు. అదే నా విచారం, వాళ్లను చదివించి, జ్ఞానవంతులను చేసి 
నా బాధ నివారించమని స్వామికి ఆమె నివేదించుకుంది. ప్రబంధకన్యల 
"(సీ విద్యావ్యాప్తి కోసం ఆనాడు వీరేశలింగం గారి ప్రభావంతో రాయసం వేంకట శివుడు 
"నానా! - అన్న పతక న్‌ రారు అంచులో స్రీ విద్య గురించి శారదాంబ (వ్రాసిన పద్యాలు 
అచ్చయ్యేవి. కొమర్రాజు వేంకట లక్ష్మణరావు గారీ అక్క బండారు అచ్చమాంబ (1874- 
1905) స్తీ అభ్యుదయాన్ని కాంక్షిస్తూ బ్రాసిన రచనలు కూడ అందులో అచ్చయ్యేవి. వెయ్యేండ్ల 
స్త్రీల చరిత్రలను కథనం చేస్తూ ఆమె వ్రాసీన “అబలా సళ్చారిత కత్నమూల' అన్ను (గంథం ఆమె 
అగాథ పరిశోధనకు అద్దం పదుతుంది. స్ర్తీల చరితను అద్భుతంగా అవిష్కరించిన ఆ గ్రంథం 
౩ భాగాలుగా వీరేశలింగం గారి చింకామణి ('పెస్సులో అచ్చయింది. 1905లో అచ్చమాంబ 
ప్లేగు వ్యాధికి గురై మరణించిందీ. 


50 


విరహోనలంతో సాహిత్యక్షేకాన్ని చవిటిషర్రలను చేస్తున్న మహాపండితులున్న కాలంలో 
ముక్కుపచ్చలారని ఈ 14 ఏండ్ల పాప - స్తీ జాతిని చదువుతో సంస్మరించమని 
కార్చిన ఆ వేడికన్నీటి బిందువు - అ చవిటి పథ్రను సస్యశ్యామలం చేయడానికి 
కురిసిన తాలి వర్షబిందువు, 


నిజానికి శ్రీపాదకృష్ణమూర్తి శాస్తి, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి వంటి పండితులు 
(స్తీ విద్యను అంగీకరించారు. కానీ వాళ్ల సభావ్రవేశాన్సి అభ్యుదయాన్ని గర్హించారు. 
వాళ్లు అంగీకరించిన స్తీ విద్య అంతా నాల్జుగోడల మధ్య పురాణపఠకనానికి, సతీధర్య 
ప్రకాశికలను వల్లించడానికే కాని, సృజనాత్మక ఆలోచనలను రేకెత్తించేది కాదు. 
కాసి సీత, చంద్రమతి, దమయంతి వంటి స్రీలు చదివిన విద్య - కష్టకాలంలో 
వివేకంతో తమ వ్యక్తిత్సం తాము కాపాడుకోడానికి, తమ (ప్రియుల సాన్నిధ్యాన్ని 
తరిగి చేరడానికి ఉపకరించింది. అటువంటి విద్యకావాలని బాలశారద (8వ పద్యం) 
మాధవుడికి మొరపెట్టుకుంది. 

శివుడు భార్యను (గంగను) నెత్తిన పెట్టుకున్నాడు. (బ్రహ్మ నాల్మపై 
నిలుపుకున్నాడు. నీవు గుండెల్లో పెట్టుకున్నావు. మోరంతా భార్యలను ఇంతగా 
(ప్రమిస్తుంటే ఈ మనుషులెంటి స్వామీ! కూసుముండా అంటూ భార్యలను చిన్నచూపు 
(3వ పద్యం) చూస్తారు. వాళ్ల బుద్ధులను మార్చు తండ్రీ (10వ పద్యం) - అని 
నిట్టూర్చింది. 

పూర్వకాలంలో స్రీలు పెండ్లి తర్వాత కూడ తమ భర్తల దగ్గర చదువుకున్నట్లు 
తెలుస్తుంది. ఇందుమతీదేవి తన భర్త అజుసివద్ద లలిత కళలను అభ్యసించినట్లు, 
రఘువంశం 1ప్రియశిష్యా లలితే కళావిధో (రఘువంశం 8-67) అని చెబుతుంది. 
“'మాళవికాగ్నిమిత్ర' కథానాయిక గణదాసుడనే నాట్యాచార్యుని వద్ద సంగీతాఖి 
నయాలను నేర్చుకుంటుంది. అటువంటి దేశంలో ఈనాటి మగాళ్లే ప్రీ విద్యకు 
అడ్డుపడుతున్నారని (12వ పద్యం) ముక్కున వేలు వేసుకుంది. 

చదువు వద్దంటే ఎలా? చదువు మగవాళ్లకు ఎలాగో ఆడవాళ్లకు కూడ అలాగే 
కదా! స్త్రీలకు చదువంటే ఇష్టం లేకపోతే అది చాలా తప్పు. మొక్కుబడిగా నాల్లక్షరాలు 
నేర్చుకుని పురాణాలు వళ్లెవెస్తే ఆది చదువు (19వ పద్యం) కాదు. ఆలోచనాత్మకమైన 
విద్యే విద్య కదా! ఆలాంటి చదువులు చదివిన భాస్మరాచారుని పుత్రిక లీలావతి, 
భోజుని సతి భానుమతుల చరిత్రను ఇలా ప్రస్తావించింది. 


51 


ఉ. పావన నామ్ని సద్గణిత పద్దతి దెల్బదె బోటి కాదె ఛీ 
లావతి ఖాస్మరార్యు సుత రామయ కాదె సరస్వాతిం గనన్‌ 
దేవతయయ్యె విద్యలకు దేజము మీజగ ఖభోజుఖార్వ వి 
ద్యావతియిన భానుమతి యారయ నాండుది కాదె మాధవా! 


లీలావతి గణితతాస్త్రవేత్త. లీలావతీ గణితం వ్రాసింది. అమెదాొక చిత్రమైన 
గాధ. జాతకంలో అమెకు వైధవ్యం ఉంది, ఆయుష్మంతుడైన వరుత్ణి వెతికి తండ్రి 
అలవైంన ముహరార్తంతో అన్నాం సిక్తయించాడు.. ఈ కాలంలో కాలాన్ని వాలుకొ 
యంత్రాలతోను, ఘటికాయంత్రాలతోను. నికర్తయించేవాళ్లు. ఇసుక - సూర్యుని 
నీడ ఆధారంగా కాలాన్ని సిర్టయించే వాలుకా యంత్రం కన్నా ఘటికా యంత్రమే 
కాలాన్ని ఖచ్చితంగా నిద్దయిస్తుణచ్‌, 

ఫఘుటికాయంతంలో ఒక లఅలక్కవ్‌డత ఉంటుంది. చానికొక చిన్న బెజ్జం 
ఉంటుంది. ఆ పిడతలో నీళ్లు పోస్తారు. అందులోంచి ఒక్నాక్క బొట్టు క్రింద పాత్రలో 
పడుతుంది. అది నిండగానే ఒక గంట అయిందని కాలాన్ని నిర్ణయిస్తారు. 


ముహార్తం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు, ఇంతలో వధువు వీలావతి 
అ అక్ష కుడతలోకి తొంగి చూపింది. ఆమె ముక్ళుక రత్నం రాలి అందులో పడింది. 
అది లకృహిడత రంధ్రాన్ని కొంతమేర మూసివేసింది. ఎవరూ డాన్ని గమనించలేదు, 
ముహూర్తం దాటిపోయింది, దుర్తగ్నంలో తాళికట్టడం, వరుడు మరణించడం, 
చీలావతి విధవకావడం వరుసగా జరిగిపోయాయి, ఆమె జీవితం వ్యర్ధం కాకూడదని 
ఖాన్మరుడామెను గణితశాస్త్ర ప్రవీణగా శిక్షించాడు. ఆమె (వ్రాసిన “లీలావతి గణితం" 
ఇంగ్లీషు, పర్షియా, ఉక్వూ మొదలైన భాషలలోకి ఆనూదితమయింది. స్రీలావిధంగా 
తమ జీవితాలను ధన్యం చేసుకోవాలని మన బాలసరస్వతి ప్రబోధించింది. 

ఈ పద్యంలోనే మరొక విద్యావతి అయిన భోజుని భార్య భానుమతిని కూడ 
(ప్రస్తావించింది. భానునుతికి సంస్కృత ప్రాక్ళతాలలో చక్కని నైదుష్యం ఉంది. 
భోజ కాళిదానుల మైత్రికి పండితులు ఆసూయవడ్డారు. వాళ్లను విడడీయడానికి 
కుయుక్తులు పన్నారు. దాహీచేత చీలావత్‌ కాళిదాసులకు "సంబంధం" ఉందని భోజుడు 
వినేటట్లు చెప్పించారు. అనుమానం పెనుభూతం. ఆ భూతం పట్టి భోజుడు చిడుయుడి 
వడ్డాడు. దొంగజ్వరబ నటించాడు. కాలీదానును, తీలావతిని పిలిపించాడు. 
వీలావతితో - నేనిప్తూడు పథ్య భోజనం చెయ్యాలి అన్నాడు. ఆమె వెండీ పత్తెంలో 


52 


భోజనం తెచ్చింది. పెసరపప్పు వడ్డించింది. రాజు వాళ్లిద్దరినీ ఓరకంట చూసాడు. 
పరీక్షించాలనుకొన్నాడు. కాళిదానుతో = 

ముద్గ్దదాళీ గదవ్యాళీ కవీండ్ర వితుషాం కథం” - 

కఫీంద్రా! రోగాల పాలిటి సర్భమైన పెసరపప్పు పొట్టు లేకుండా ఉంది. 
విశేషమేంటి? - అసి అడిగాడు. అప్పుడు కాళిదాసు - 

'అంధో వల్లభ సంయోగే జాతా విగత కంచుకా” - 

అన్నము అనే ప్రెయునితో సంగమిస్తున్నుప్తూడు రవిక ఎందుకు మహారాజా! 
అన్నాడు. అక్కడే ఉన్న సాహిత్వధుర్‌ణ భానుమతి అందలి శృంగార స్వారస్వాన్ని 
అర్ధం చేసికొంది. భర్తతో తన స్వానుభవం గుర్తుకు వచ్చి నవ్వింది. భోజునికి 
అనుమానం బలపడింది. కాళిదాసును దేశం నుండి బహిష్మరించాదు. తర్వాత 
లీలావతి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకునే కథ కొంత ఉంది. ఇదంతా భర్లాలకవీ 
భోజ[బ్రఐంధం (అందులో భోజుని భార్య పేరు భానుమతి కాదు లీలావతీ) లోని 
కథ. పదేళ్ల (్వ్రైాయంలోనే ఇలాంటి రసవత్‌ ప్రబంధాలను అవలోడించి మన 
శారదాంబ సారస్వతామ్బత ప్రవాహంలో సుస్నాత కావడం ముచ్చట గొల్పుతుండి. 

అతని కంటే ఘనుడు ఆచ్చంట మల్లన్న - అన్నట్లు మరొక (ప్రజ్ఞాధురీణ 
అయిన పెద్దిభట్టు భార్య పాండిత్యాన్ని కూడ ప్రస్తావించింది. 
ఉ ఖాస్‌లు పెద్ది భట్టుసతి వచ్చిన శిష్యులంగాంచి వారిలో 

వాస్‌ గనంగనెంచి మృడువైఖడిం దెల్పెంగదా! “గురోస్తూ క 

ర్లై సరటః (ప్రవిష్ట" యని నెరువు మోజుంగ నట్లు జెప్పంగా 

నా సతి మంచి విద్య దనరాగ నేర్చెనె కాదె మాధవా! 

పెద్దిభట్టు (ఈయనే మల్లినాథసూరి అని కొందరు, కాదు అతని సోదరుడని 
కొందరు) భార్య సాహిత్య విద్యాసరపరిపూత. ఒకసారి పెద్ద భట్టు శిష్యులను 
పరీక్షించాలనుకుంది. 'గురోన్ను కర్ణే సరటః ప్రవిష్ట' - గురువుగారి చెవిలో సరటం 
(తొండ) దూరింది - అన్న సమన్యునిచ్చింది. వాళ్లు తెల్లమొహం వేసారు. దాన్ని 
ఆమె నేర్చుగా పూరించింది. ఆమెను చూచి నేర్చుకోండి - అని మన విడుషీకుమారి 
నాక్మివక్మాణీంచింది. ఇందలి ఐతిహ్వాం నాబుద్ద్‌కి అందలేదు. పండితమిత్రులతో 


53 


ప్రస్తావించాను. విఫలమనోరథుడినయ్యాను. ఇది ఈ బాలిక అగాధసారస్పాత 
అధ్యయనానికి (ప్రబల నిదర్శనం. 

కాన్‌ పెద్దిభట్టు భార్య ఆపండిత అన్‌, తన అందాన్ని వర్ణించమని భర్తను 
అడిగిందనీ, అందుకాయన - మేరు మందర సమాన మధ్యమా / తింత్రిజణీదళ 
విశాలలోచనా / అర్మశుష్క ఫలకోమల స్తనీ / పెద్ద భట్ల గృహిణీ విరాజతే (యేరు, 
మందర పర్వతాలతో సమానమైన నడుము, చెంతాకుల వలె వెడల్పెన కళ్లు, ఎండిన 
జిల్లేడు పండ్ల వంటి సుందరమైన చన్నులు కల్లి పెద్దిభట్టు భార్య ప్రకాశిస్తుంది) 
ఆన్‌ గేలి చేసాడని చాటు శ్లోకాలలో ఒక ఐతిహ్యం ఉంది. కాని మన శారదమ్మ 
తల్లి ఆమెకా కళంకాన్ని తొలగించి ఆమె ఉపజ్ఞామహిత అని నిరూపించింది. 

ఆశ్చర్యం కల్గించే ఇంకొక గాథ చెప్తాను. మహాకవి అల్లసాని పెద్దన మనుచరిత్ర 
వ్రాస్తూ - ఒకనాడు గర్భిణీ స్రీని ఎలా వర్ణించాలా ఆన్‌ ఆలోచిస్తున్నారు. ఆతని 
కుమార్తె దాన్ని ఎంత నేర్పుగా వర్డించిందో గదా! అని శారదాంబ (44వ పద్యం) 
ఆశ్చర్యపోయింది. కానీ నేను విన్నది గర్భిణీ సురత వర్ణన గురించి. ఆంధ్ర 
సాహిత్యంలోనే మొదట గర్భిణీ సురత వడ్డన చేసిన కవి పెద్దన. దాన్నెలా వ్రాయాలా 
అని ఆలోచిస్తుంటే అతని కుమార్తె - 
సీ. మనసు కక్కుజితి మెల్లన లేచి చేతులం 

గాంతుని ఆబ్బుగాం గౌంగిలించు. (మను 3-123) 

- అన్న పద్యం చెప్పిందని గాథ. ఈ పద్యం '్రక్షిప్తమన్నారు కొందరు. దీని తర్వాత 
వరూధినిని మాయా[పవరుడు విడిచి పెడతాడు. అందువలన శిధిలపద బంధంతో 
కవి ఈ పద్యం వ్రాసాడు. అంటే వాళ్ల బంధం శిధిలమవుతుందని చెప్పడం. అందునా 
గర్భిజ్‌ సురతంలో అతృప్తి. దాంతో అతనికి ఆమె అవసరం తీరిందని. అందువలన 
శిల్బద్భష్టితో చెప్పిన ఈ పద్యాన్ని (పక్షిష్తమనరాదు. ఈ పద్యం పెద్దనగారి 
కూతురిదన్నమాట నిజమైతే ఆమె పేరు, రచనలు దౌరకృపోవడం నిజంగా దురద్భష్టం. 
ఆమెను గుర్తు చేసిన శారదమ్మను అభినందించాలి. 

ఈ శతకంలో ఈ కవివరేజ్య - శాస్త్రాలలో ఉన్న విషయాలను కూడా త్రవ్వి 
వోకింది. స్మృతులలో - వంశం, శీలం, బలం, విద్య - ఈనాల్డింటిలో తనకు 
ఈడైన వానిని వరించమని (బ్రహ్మా స్తీకి చెప్పాడు. ఆతివలది మరచిపోరాదని (25వ, ) 


54 


హితువు పలికింది. పిల్లలకు రోగాలు రొప్పులు వస్తుంటాయి. వైద్య గ్రంధాలలో 
వాటికి చికిత్సా విధానం ఉంటుంది. అంగనలు చదువుకొంటే ఆ రహస్యాలు 
తెలిసికొని ఎందుకు (ప్రయోజనం పొందకూడదని (26వ పద్యం) ప్రశ్నించింది. 

మగవాడి దేహంలో స్తీ చగభాగమంటారు కదా! అందులో పురుషుడి అర 
దేహం చదువుకుని, స్రీ అర్ధదేహం అవిద్యతో ఉంటే = ఆది ఆ దేహానికి పక్షవాతమే 
కదా! (28వ ప) అని మెత్త మెత్తగా దెప్పింది. బోగపు సానుల పాటలు వింటూ ఇది 
మేమెక్కడా వినలేదే! ఎంత బాగున్నాయి అని వాళ్లను కీర్తించేకంటే ఇల్లాండ్రు కూడ 
సంగీతం నేర్చుకుంటే మేలు కదా! (29వ పద్యం) ముదితలు కూడ నాట్యం 
నేర్చుకోవాలి. నాడు బృహన్నల దగ్గర ఉత్తర కుమార్తె నాట్యం నేర్చుకోలేదా! ఆమె 
పతివ్రత కాడా (32వ పద్యం) అని సంగీత సాహిత్యాలు విరిబోంద్ల కవనరముని, 
అవి బోగపు విద్యలు కావని హితవు పలికింది. 

స్రీలు శ్రుతులు వినకూడదని అంటారు. మనకు ధర్మాలు నిర్ణయించిన మనువు 
కూతురు దేవహూతి తన కొదుకు కపిలుని వద్ద సాంఖ్యశాస్తాన్ని నేర్చుకోలేదా 
(41వ), కృష్ణుని కీర్తించి మోరాబాయి ఉత్తర భారతంలో ప్రఖ్యాత కాలేడా (43 
పే). ఆకాశంలోని నక్షత్రాలెన్ని అని భోజుడు వరాహ మిహిరుని ప్రశ్నిస్తే అతని 
కోడలు భాస ఒక గంపనిండా ఇసుక తెప్పించి - ఇన్ని అని గడుసుగా సమాధానం 
చెప్పిన మేథావిని మన స్రీ అని మర్చిపోతే (ఉకప) ఎలా? అని నిలదీసింది. 

మహిళలు తప్పనిసరిగా - చిత్రలేఖనం, బాలచికిత్స చరిత్ర, భూగోళం, 
దేశభాష, గణితవిద్యలు నేర్చుకోవాలని (57వ) ప్రజోధించింది. వింజమూరి తిమ్మక్క 
'డోలాయాత' అన్న ద్విపద గ్రంథం వ్రాసింది కదా! ఆమె మనకు మార్గదర్శి కాదా! 
(6రప) ఎప్పుడూ మూగనోము, దయ కుంకుమ వంటి నోములతో పొద్దుపుచ్చకపోతే 
కాస్త చదువుకుంటే మేలు గదా (66ప). అంటూ (వ్రతాలను, నోములను 
తృజీకరించింది (66వ) ఆడవాళ్లు చదువుకొని ఏం చేయాలి? ఉళ్లేలాలనా, 
ఉద్యోగాలు చేయాలనా అని అంటారేంటి? విజ్ఞానాన్ని పెంచుకోవడం కోనం 
చడవాలంటున్నాను(71వ) అని ఎలుగెత్తి చాటింది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు 
కాలదోషం పట్టని సమాధానాల ఖజానా ఈ మాధవశతకం. 

చదువుకోకపోవడం వల్లనే మన ఆడాళ్లు ఇంత మర్యాదగా ఒదిగి ఉంటారంటా 
రేంట్రా బాబూ! అది మన సంస్కృతీ సంప్రదాయాల గొప్పదనం అని తెలుసుకోండ్రా 


55 


నాయనా! అని €75ప) ఉద్దోషించింది. స్త్రీలకు ఇదుగురు భర్తలున్న దౌపది వంటి 
పేర్తు పెడితే కొందరివేం పేర్ని? బోగమోళ్ల పేర్తంటారే. అయితే వేలాది మండి 
పెండ్లాలున్న కృష్ణుని పేరు మీకెలా పవిత్రమైందయ్యా చెప్పండి (&1ప] అని 
పురుష సమాజంపై, వయస్సుకు మించిన మేధతో ఈ బాల కమ్యూనిస్టు నిశితమైన 
ప్రశ్నలు సంధించింది. ఆడవాళ్ల కెందుకీ ఘోషా పద్దతి. పల్లకీలు, గాడీలు ఎక్కినా 
ఊపిరాడకుండా తలుపులు మూస్తారు. బుర్భాలు వేస్తారు. మాకు ఊకిరాడవద్దా! 
ఇంత అనాగరికమా (63ప.) అంటూ నాటి సంకుచిత సమాజంపై శిలీముఖాలు 
సంధించింది. 

పూర్వం అమ్మాయిలకు యుక్త వయస్సు వచ్చాక స్వయంవరం చాటించే 
వాళ్లు ఆమె వరించిన వరునికిచ్చి పెండ్షి చేసేవాళ్లు. కాని ఇప్పుడేంటి అమ్మాయికీ 
తెలియకుండానే తల్లిదండ్రులు తమకు నచ్చిన వాళ్లకిచ్చి పెండ్లి చేస్తున్నారు (86వ). 
మరీ అన్యాయంగా డబ్బుకాశవడి డెబ్బె, ఎనఖై బండ్ల ముసలివాండ్ర కిచ్చి 
ముక్కుపచ్చలారని పాపలకు పెండ్లిచేసి వాళ్ల గొంతు కోస్తున్నారంటూ (87వ) 
గురజాడ కంటే ముందే ఆ దురాచారాన్ని ఖండించింది. 

ఇదీ పడ్నాలుగేండ్ల చిన్నారి వయస్సుకు మించిన ఆవేశంతో నాటి ఇరుకైన 
సమాజంపై ఆక్షరాయుధంతో దాడిచేసిన విధానం నాటి విద్యావంతులపై ఇది 
చాలా ప్రభావం చూపింది. అందువల్లనే ఈ బాల కవయిత్రిని నేను తొలి ప్రీ వాద 
రచయిత్రిగా ఘంటాపథంగా చాటుతున్నాను. 

స్రీ స్వేచ్చను ఉద్దోషించిన ఈ పద్యగ్రంథంలో కొన్నిచోట్ల అక్షణికాంశాలు 
కూడా స్వేచ్చనే కోరుకున్నాయి. ఆప్రశస్తమైన వ-మ యతి, బ-మ యతి, క్వార్థ 
కేకారాలు వంటీవి అక్కడక్కడా తగులుతాయి. అవి అంత గణజింపదగినవి కాదు 
కాని ఒకచోట గుడిసెవెటులు (74పు అన్న పదం ప్రయోగించింది. దాని అసలు 
రూపం గుడి చేటి, అంటే వేళ్య అని అర్థం. వ్యావహారికంలో గుడిచేటి ముండ 
అనడం కూడ కద్దు. అలా అనలేక ఈ పాప గుడిసె వేటు - అని తప్పుకుంది. 
తరచి చూస్తే ఇలాంటివి ఇంకా కొన్ని తగులుతాయి. కానీ ఇప్పటికే పీఠిక 
పెద్దదయింది. 

నిజానికి ఈ శతకానికి ఇంత పీఠిక అకృర్లేదు. కాని ఈ బాలికా మూర్ధన్య 
వయస్సుకు మించిన చదువులు చదవడంతో పెద్దపెద్ద పండితులే ఎరుగని ఎన్నెన్నో 


56 


గాథలను (త్రవ్వింది. దాంతో చాలా భేతాళాలు బయటపడ్డాయి. వాటున్నిట్‌ని 
తదమకపోతే ఆ బాల 'శ్రమురితా' మకా అకుతుంది కదా అన్‌ మవరించాను. 
ఒండురెండు చోట్ల నా సందేహాలను తీర్చిన విద్యామీక్రులు ప్రవచన పాంచజన్య 
చరుడాంకితులు (బ్రవ్మాశ్రీ, వడ్డేపల్లి శనివాసతాప్తగారెకి నా కృతజ్ఞతలు, 

దాదాపు 125 సం॥లు క్రితం ఈ చిన్నారి శ్రాంతదర్శిని కాంక్షించిన స్టాచ్చా 
జగత్తు ఇప్పటికీ పూర్తిగా సిద్దించలేదు. ఇంకా మహిళల వట్ల వివక్ష, అవిద్య 
కొనసాగుతూనే ఉంది. వీరేశలింగం పంతులు గారిని తమ ఆధ్యాత్మిక గురువుగా 
గుండెల్లో గుడికట్టుకున్న చలంగారు - (స్ర్తీకి శరీరం ఉంది. దానికి వ్యాయమం 
ఇవ్వాలి. ప్రీకి హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి. స్త్రీకి మెదడు ఉంది. 
దానిని ఆలోచించనివ్వాలి = అన్నమాటలు సాకారమైనప్పుడే మన శారదమ్మ 
కలలుగన్న మహితవిద్యాసముదీర్ణమైన మహిళా చైతన్నం అజప్ర సహస్ర నిజప్రభలతో 
ఉదాత్త సమాజాన్ను ఆవిష్మురెస్తుంద్‌. అస్తు! 

హ్‌ నామ ఖల్వేతా నిసర్లా దేవపండీతాః 
పురుషాణాం చు వాండిళ్చుం శా[సైరేవో పదిళ్చతే lt 
- మృచ్చకటికం 4 అం, 19 శో, 

(పురుషులకు శాస్త్రం చదువుకుంటే పాండిత్యం వస్తుంది. కాని స్త్రీలకు మాత్రం 

ఆది సహజంగానే ఉంటుంది]. 


వేములపాడు “ప్రసన్నకవి" 
విళంబి భాద్రపద ఐ॥ పాడ్యమి ఉన్నం జ్యోతివాసు 
26-9-2018 


గగన బాలికకు విద్యగలిగినయేనిన్‌ 
తలంపంగం అసిండికి వాసన 
కలిమియు: తెజకునకుం జండు: గలుగుటుగాటే! 


- మద్దిణచదిత్ర 123 


క్‌ 


ఆధునికయుగ ఆలోచనలకు తెరతీసిన 
వేమూరి శారదాంబ 'నాగ్నజితీ పరిణయము” 
- ఆచార్య కాత్యాయనీ విద్మహే 


1881లో పుట్టి పంతొమ్మిదేళ్ల చిన్న వయసులోనే (1899) మరణించిన 
వేమూరి శారదాంబ పదహారేళ్ళ వయసులో చెప్పిన ప్రబంధం నాగ్భజికీ పరిణయం. 
శారదాంబ సంగీత సాహిత్య వేత్త, సాంఘిక న్యాయాన్ని ఆకాంక్షించిన సంస్మర్త, 
న్యాయవాది అయిన దాసు శ్రీరాములు గాడి కూతురు. ఆరుగురున్నుల చెల్లెలు. స్తే 
విద్యాథిమాని అయిన శ్రీరాములుగారు దిధకు సంస్కృతే తెలుగు సాహిత్యాలు 
చెప్పించటమే కాక సంగీతంలోనూ శిక్షణ ఇప్పించారు. తొమ్మిదేళ్లకే సంగీత కచేరీలు 
ఇయ్యుగలిగిన స్థాయికీ చేరింది. పదునాలుగోశళ్లకే పద్యరచన (పారంభించింది. "మాధవ 
శతకం' ఆమె మహిళాభ్యుదయ దృక్పథానికి సంబంధించిన రచన కాగా 'నాగ్నజితీ 
పరిణయం” ఆమె ప్రాచీన సాహిత్య పాండిత్య గరిమకు నిలువుటద్దం. 

శారదాంబ ఇంటి పేరు పెళ్లి వల్ల “వేమూరి అయింది. వేమూరి 
రామచర్యదరాపు అమె భర్త. 1888లో వాళ్ళ పెళ్లీ అయింది. అప్పటీకి శారదాంబ 
వయసు ఏడేళ్లు మరొక ఐదారేళ్లకు కాపురానికి పోయిందనుకొన్నా ఆమె సంసార 
జీవితం ఐదారేళ్లను మించడు. కాపురానికి వెళ్లిన కాలం, కవితా వ్యవసాయం 
ప్రారంభించిన కాలం దాదాపు ఒకటే. తొలి చూలు ఆడపిల్ల దుర్గాంబ. మలి 
చూలు మగబిడ్డ పార్థసారధి. ఈ ప్రసవంలోనే ఆమె మరణించింది. నాగ్నజితీ 
పరిణయం కృతి భర్త పార్ధసారథి. చెన్నైలోని పార్థసారధి కోవెల దేవుడు ఆయను 
భర్తతో మద్రాసులో కాపురమున్న కాలంలో శారదాంబ ఈ కావ్యం రాస్‌ ఉంటుందని 
ఖావిస్తున్నారు., 

కూతురి అకాల మరణాన్ని ప్రస్తావిస్తూ దాసు శ్రీరాములుగారు శ్రీ దేవీ 
ఖాగవములో రాసిన ఒక సీస పద్యాన్ని బట్టి నాగ్నజితీ పరిణయం” అమె 16వ 
ఏట రాసినట్లు తెలుస్తున్నది. అంటే అది 1896 కావాలి మాధవ శతకాన్ని ఆయన 
(ప్రస్తావించలేదు. కనుక దాని రచనాకాలం తెలియదు. 14వ ఏట నుండి 'ముచద్దు 
ముద్దుగా అల్లిబిల్లిగా పద్యమల్లటం' నేర్చానదని తండ్రి చెప్పిన మాటను బట్టి ఆ 


58 


అల్లిక శతకపద్య మాలిక అయినట్లు ఊహించవచ్చు. అది ఆమె మరణానంతరం 
1901లో శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి గారి సంపాదకత్వంలో వచ్చిన కళావతి 
మాసపత్రికలో మూడు భాగాలుగా అచ్చయింది. నాగ్నజితీ పరిణయం అయినా 
ఆమె జీవించి ఉండగా అచ్చయిందో లేదో తెలియదు. ప్రచురణకాలం తదితర 
వివరాలు ముద్రించిన పుటలు లేని ప్రతి మాత్రమే లభ్యమైంది. దాసు శ్రీరాములు 
గారీ వంశ వారసులు పూనుకొని మహాకవి దాను శ్రీరాములు స్మారక సమితి'ని 
ఏత్తాటు చేసి ఆయన సాహిత్యంతో మాటు శారదాంబ గారి ఈ రెండు చనచలు 
సేకరించి పునర్యుం(ద్రంచారు, స్త్రీల సాహిత్య చరిత్రలో వేమూరి శారదాంబ పేరు 
జారిపోకుండా 'అంధ్రకవయితులు'లో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ కూర్చి పెడితే 
స్త్రీల సాహిత్య అధ్యయనానికి ఈ విధంగా అరుదైన వనరులు సమకూర్చి పెట్టిన 
డాక్టర్‌ దాసు అచ్యుతరావు గారిని అభినందించాలి, 

నాగృజితీ పరిణయము మూడాశ్వాసాల ప్రబంధం. పద్యాలూ, వచనాలు 
కలిపి 231 ఉన్నాయి ఈ కావ్యంలో. మూడు ఆశ్వాసాల చివర పునరావృతమయ్యే 
ఒక పద్యంతో కలిపితే అ సంఖ్య 232 అవుతుంది. ఆ పద్యం ఇది. 

“భాసురమైన నీవెడద వక్షమునందున శ్రీవె లుంగగా 

దాసులకేకొజంత సతతమ్మును సంతస మూరి శోఖితా 

వాసులుగాలె విశ్వపరిపాలన సుందర దామ శారదా 

(శ్రాసమకీర్తి పూరిత దిగంతరవైభన చంద్ర మాధవా” 

మాధప్పడిని సంబోధించే స్తుతి రూపకమైన ఉత్పలమాల పద్యం ఇది. న్‌ 
వక్షస్థలంపై లక్ష్మి విలసిల్లుతుండగా భక్తులకు ఏ కొరతా లేదు. అంతటా సంతోషమే 
అన్‌ చెప్పటం, విశ్వాన్ని పాలించే సుందర రాముడని, వైభవ చంద్రుడిని మాధముడీని 
స్తుతించటం ఇందులో విషయాలు. అంతే అయితే ఇది సాధారణ పద్యం. ఇందులో 
శారదాంబ తన భర్త పేరును నాలుగు పంక్తులలో గర్భితం చేసి చెప్పటం విశేషం, 
ప్రతి పాదం చివర గణంలో మొదటి. రెండక్షరాలు శారదాంబ భర్త వేమూరి 
రామచంద్రరావు పేరులోని (రావు అన్న తుది భాగాన్ని మినహాయించి) భాగాలను 
వరుసగా సూచిస్తాయి. గౌరవ చిహ్నమైన శ్రీ తో ప్రారంభించి వె అన్న అక్షరాన్ని 
కలుపుకున్న భాగాన్ని మొదటి పాదంలో, మూరి అన్న భాగాన్ని రెండవ పాదంలో 


59 


రామ అన్న భాగాన్ని మూడవ పాదంలో, చివది పాదంలో చంద్ర అన్న భాగాన్ని 
చూడవచ్చు. మాధవ శతకం కూడా ఈ పద్యంతోనే ముగియటం గమనించదగినది. 

19వ శకాల్లి కవయి(ై వేమూరి శారదాంబ 'నాగ్నజిత్‌ పరిణయము" రచన 
మధ్య యుగాలలో స్థిరపడిన కావ్యనిర్మాణ పద్దతిలో సాగింది. ప్రథమాశ్వాసంలో 
మొదటి 10 పద్యాలు ఈ కావ్యావతారిక వంటివి. ఇష్టదవేతా స్తుతి, కృతి భర్తను 
నిర్దేశించుకానటం ఇందులో (ప్రధానం. విష్ణువు లక్ష్మీ శివుడు. పార్వతి, (బ్రహ్మా 
సరస్వతి, వినాయకుడు సత్యవాక్కును, భద్రతను ఇచ్చి రక్షించాలని కోరుకొంటుంది. 
తన కృతిని కన్యగా సంభావించి “తిరువలిక్ళేణి దివ్యమందిరములోన నింతి రుక్మిణితో 
నసుఖీయించుచున్న / నంద నుతుడైన సచ్చిదానంద మూడ్తొని కృతి భర్తగా 
ఎంచుకున్నది. ఆ తరువాత ఉన్న కంద పద్యం ప్రత్యేకంగా పరిశీలించదగినడి. 
(స్తీ కావ్యావతారికలలో మాత్రమ అటువంటి పద్వాలు కనబడతాయి. 

“వన్భంగల పొత్తముల నేమిం గన్నదాన 

విన్న దాననుం గాను నే నెన్నం డైనం 

గన్న వారెల్లం గరుణనిందున్న యట్టి 

యన్ని తప్పుల క్షమియింతురని తలంతు” 
ఏనాడూ చెప్పుకోదగిన పుస్తకాలెమ్‌ చూచినదాన్ని గాను, విన్నదానను గాను, ఈ 
కావ్యం చూచినా వాళ్ళినరైనా దయతో ఇందులోని తప్పులన్నీ క్షమిస్తారని తలుస్తాను 
అని శారదాంబ వినయంగా పాఠకోత్తములను, పండితులను కోరుకొన్నది ఈ 
పద్యంలో. ఏ మొల్ల కవితా శైలి అలవడిందని శారదాంబను మెచ్చుకొంటారో ఆ 
మొల్ల నుండి మొదలు పెట్టి ఏ కవయిత్రి అయినా పాఠకోత్తములకు ఈ రకంగానే 
విన్నపాలు చేసుకొన్నది. మొల్ల తనకు తెలుగు సంస్కృత భాషలు, పద సంపద, 
వ్యాకరణ ఛందో అలంకార శాస్త్రాలు - ఏవీ తెలియవని తన కవిత్వంలో తప్పులెంచ 
వద్దని సాటి కవులను కోరింది. తరిగొండ వెంగమాంబ కూడా తాను గురువుల 
వద్ద చడువుకోలేదని ఛందస్సు తెలియదని, కావ్యనాటక అలంకార శ్యాస్తాల గురించి 
వినను కూడా లేదని, ఇతిహాసపురాణూలు చదవలేదని పేర్నానటమే కాదు తనది 
బాలభాష అంటుంది. నా తప్పాప్పులేకీతిగానైనా గెలిపేయక చిత్తగింపవలయు నని 
కోరింది, 


60 


16వ శతాబ్టీ నుండి మూడువందల ఏళ్ళు ముందుకు వచ్చినా సాహిత్య 
రంగంలో మహిళా కవుల మాట వరుస మారలేదంచే సాహిత్య సామాజిక రంగాలు 
యధాపూర్వకంగా పురుషుల తరంగాలుగా ఉండటం వల్లనే. నన్నయ నుండి ఏ 
పురుష కవి అయినా తమ ప్రతిభా పాండిత్యాల గురించి చెప్పుకొన్న వాళ్ళి గాన్‌ 
ఇలా తమకేమీ తెలియదని చెప్పుకోలేదు. ఏ పాండిత్యం లేకుండా కావ్యాలు రాయటం 
(స్రీలకు మాత్రం సాధ్యమా అంటే కాదు ఆనే సమాధానం. వేళ్ళ మీద లెక్కించదగిన 
సంఖ్యలో మాత్రమే ఉన్న మహిళా కవులు అల్బసంఖ్యాక వర్గంగా వురుషలడైన 
కావ్య ప్రపంచంలోకి బెదురుబెదురుగా ప్రవేశిస్తున్నారనటానికి, వాళ్ళను ప్రసన్నం 
చేసుకొనటానికి వాళ్ళ కంటే తామెందులోనూ అధికులం కామని నమ్మబలికి వారి 
దయను పొందటానికి తాపత్రయ పడుతున్నారటానికి నిదర్శనం. ఇదంతా కవులుగా 
తమ ఆస్తితను చాటుకొనే అవకాశాలను కల్పీంచుకొనటంలో భాగమే. శారదాంబ 
ఆ వరుసలోని కవయితైే. 

మన ఇతిహాస పురాణ కావ్య (ప్రబంధ సాహిత్యరచన ఆంతా సూతుడు శౌనకాది 
మవామునులకు చెప్పిన క్రమాన్నో శుకుడు పరీక్షిత్తునకు చెప్పిన క్రమాన్నో 
వెళంపాయనుడు జనమేజయుడికి చెప్పిన క్రమాన్నో ప్రస్తావించి ఆ భ్రత్యేక క్రమంలో 
తాము రాస్తున్నట్లు ఆయా కవులు పేర్క్మొనటంగా ఉంటుంది. అదొక పద్దతి. రాసే 
కవి సర్వాసికి తానే కర్త్షనని అహంకఠంచకుందా పరంపరాగత మానవానుభవాలను 
(ప్రజలకు అనున్యూతంగా అందించే సాంస్కృతిక రాయబారిగా తనను తాను 
వ్యక్తీకరించుకొనటం ఈ పద్ధతిలోని ఒక అందం. ఆ వరుసలోనే శారదాంబ తాను 
ఒనర్చం బూనిన నాగ్చజితీ పరిణయము కథా క్రమం శుక మహర్షి పకిక్షిన్న 
రేంద్రున కెరింగించిన తెణంగు' అని చెప్పుకొన్నది. 

నాగ్నజితీ శ్రీకృష్ణుడి అష్టభార్యలలో ఒకతె. నగ్నజిత్తుడి కూతురు కనుక ఆమె 
నాగ్నజితి. శ్రీకృష్ణుడితో ఆమె వివాహమైన తీరు 'నాగ్నజిత్‌ పరిణయము" కాష్టా 
కథా విషయం. వేమూరి శారదాంబ కంటే పూర్వం ఈ ఇతి వృత్తంతో కావ్యాలు 
రాసిన వాళ్ళు ముగ్గురు. రాజవోలు సుబ్బారాయుడు, వలరార్‌ నరసింహ కవి, 
చెబిదండ్ల అళగిది. శారదాంబ సమకాలికులు ముగ్గురు. మాదభూషి నరస్‌ంహా 
చార్యులు, శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి, శ్రీనివాసాచార్యులు... శారదాంబతో కలిసి 


61 


అల్లిక పని చేసింది. కృష్ణుడు కొమ్ములువంచి వట్టితెచ్చి స్తంభాలకు కట్టివేసిన ఏడు 
ఎద్దులు పరమశివుడి శాపం పొందిన కుబేర అనుచరులన్న కల్పన కూడా అదనమే, 
అస్థిపంజరం వంటి భాగవత కథను మాంసలం చేసి జీవవంతం చేసింది శారదాంబ. 

ఈ క్రమంలో కావ్య లక్షణాలుగా దండి చెప్పిన అష్టాదశ పురాణాలలో నగర 
వర్ణన, ఉద్యానవనవర్దన, సూర్యాస్తమయవర్ణన, బుతువర్ణన, విరహవర్జన, వివాహ 
వర్ణన, కుమారోదయవర్ణన, నాయకాభ్యుదయం వంటి వాటికి అవకాశం కల్పించు 
కొన్నది శారదాంబ. నగరవర్దనలో భౌగోళిక విశేషాలు జలవనరులు, తోటలు, 
పంటపొలాలు, పశు సంపద మొదలైన వాటితో పాటు బ్రాహ్మణక్షత్రియ వైశ్య 
శూద్ర వర్ణాల వారి వర్తన సర్వసాధారణం. శారదాంబ ప్రత్యేకత ఆ నగర ఇల్లాళ్లను 
వర్డించటం, ఆధునిక ప్రీ సహజ అత్మ చేతన నుండీ నగరం అన్న తరువాత మహిళలు 
ఉండరా? వాళ్ళను ఎందుకు (ప్రధాన భవంతి జనం నుండి మినహాయించారు? 
అన్న కొత్త ప్రశ్నలతో సాంప్రదాయ నగరవర్ణనకు ఆమె చేసిన కొత్త చేర్చు ఇది. ఆ 
ఇల్లాళ్లు పతిని దైవంగా పూజించేవాళ్ళు, అత్తమమాలయందు అణకువ చూపే 
వాళ్లు, బంధుమిత్రులను ఆదరించేవాళ్లు, బీదవాళ్ళను ఆదరించే వాళ్లు, పనులకు 
ఐద్ధకించని వాళ్ళు అని ఆమె చేసిన వర్దన సంప్రదాయ ప్రీ నమూనాకు ఖిన్నమైందేమీ 
కాదు. అదివేరే సంగతి. అయినా సంగీత సాహిత్య విద్యలు తెలిసినవాళ్లుగా వాళ్ళను 
పేర్మానటం మాత్రం ఆమె ఆధునిక దృష్టిని సూచిస్తుందని చెప్పక తప్పదు. సుదంత 
పెరిగిన తీరు వివరించే పద్యాలలో అది మరింత స్పష్టంగా రుజువైంది. 

పురాణ (ప్రబంధాలలో బాలికలను వర్దీంచే వేళ బొమ్మలపెళ్ళిళ్ళు చేయటం, 
చిలకలకు పాఠాలు చెప్పటం, పాటలు పాడటం, వీణ వాయించటం, బొమ్మలు 
గీయటం తరచు వాళ్ళ కార్యకలాపాలుగా చెప్పబడ్డాయి. నగ్నజిత్తు కూతురైన సుదంత 
కూడా ఇవీ చేస్తూనే పెరిగింది. అంతవరకే చెప్తే శారదాంబ గురించి చెప్పుకోవల 
సిందేమీ లేదు. అంతకు మించి నుదంత “.... మృదు కావ్యములన్‌ బఠియింప 
నేర్చగా / పూని సునీతిమంతములం బొత్తములన్‌ రచియింపనేర్శే ...” నని చెప్పంది 
కవయి(తై. కావ్య పఠనా రచనాదులు శారదాంబ అనుభవ విషయాలు. ఆడపిల్లలు 
అవి నేరుస్తూ పెరగటాన్ని ఆధునిక సంస్కరణ దృక్పధం నుండే ఆమె సంభావించింది. 

నాగ్నజిత్‌ పరిణయము కావ్యం ముగింపులో భాగవత మూలానికి ఛభీన్నంగా 


62 


శారదాంబ చేసిన ఒక మార్పు ప్రత్యేకం వరిశీలించదగింది. శ్రీకృష్ణుడు భార్యలందరి 
పట్ల సమతా భావంతో మెలిగాడిన చెప్పిన భాగవతమే ఆయన 'సత్వభామా 
'కైయాంకరుడిని చెప్తుంది. నాగ్నజితీ పరిణయ కథకు ముగింపుగా ఉన్న “ఇట్లు 
హరి నాగ్నజితిం జెండ్లియాడి, యరణముల పుచ్చుకొని, ద్వారకా నగరంబునకు 
వచ్చి సత్యభామతో గ్రీడించు చుండె' అన్న వాక్యం అవే సత్యమని, సమత్వం శ్రమ 
అని స్పష్టం చేయనే చేసింది. నాగ్నజితిని పెళ్ళాడి రావటం ఏమిటి? సత్యభామతో 
క్రీడించటం ఏమిటి? ఈ అసంబద్ధత నాగ్నజితికే కాదు ఆత్మగౌరవం కల ఏ స్త్రీకి 
అయినా అవమానకరమైనదే. ఈ సహా మెండుగా ఉండటం వల్లనే శారదాంబ ' 
-.. జగములెల్ల / నేలుచును దంపతులు సుఖఫీయించి తెలమి' అని నాగ్నజితీ శ్రీకృష్ణుల 
దాంపత్య జీవితం గురించే చెప్పి ఈ కావ్యాన్ని ముగించింది. 

ఆ రకంగా సంప్రదాయ కథలను ఆ చట్రంలోనే అయినా సంస్మరణోద్వమ 
ప్రభావంతో, పామాన్య లౌకిక ప్పీయ జీవితానుభవ జ్ఞానం నుండి అభివృద్ధి చెందిన 
ఆధునిక దృష్టి కోణంతో స్త్రీలు మార్చి రాయటానికి చేసిన (ప్రారంభ ప్రయత్నాలకు 
ఈ 'నాగ్నజితీ పరిణయ” కావ్యం ప్రాతినిధ్యం వహిస్తుంది. సరళ సుందరమైన పచ్య 
రచన, కథనకితి శారదాంబ కావ్యలక్షణం. పందొమ్మిదవ శతాబ్ది చివరి భాగంలో 
తెలుగు కవితాకశంలో మెరుపై మెతిసిన శారదాంబ వారసత్వం 20వ శతాబ్దీతోకి 
ఎంతగా విస్త్పరంచిందో ఇలాంటి కవులును వెలుగులోకి తెచ్చి ఆధ్యయనం చేసే 
క్రమంలో అర్ధం అవుతుంది. 


కాత్యాయనీ విద్మహే 
క 7-0౨-2 కే 


63 


కల్యాణ వీణ 
- “ప్రసన్న కవి' ఉన్నం జ్యోతివాసు 


అది 1880 సంవత్సరం మే నెలలో ఒకరోజు, అది చిత్తూరు జిల్లాలోని 
గోగునూరు. ఆది ఒక కుగ్రామం. సమయం మధ్యాహ్నం కావస్తున్నది. పడమటి 
గాలులు నిప్పులు (గ్రక్కుతున్నాయి. బజారులస్నీ నిర్మానువ్యమయ్యాయి. ఆ ఊరు 
తూర్చు బజారులో ఒక పెద్ద పెంకుటిల్లు ఉంది. ఇంటిముందు విశాలమైన ఖాళీస్థలం. 
అందులో రెండు పెద్ద పెద్ద వేప చెట్లున్నాయి. ఆ చెట్లనీడలో కొన్ని పశువులు 
మాగన్నుగా నెమరు వేస్తున్నాయి. ఆ ఇంట పంచలో కూర్చుని నలఖై ఏండ్ల బ్రాహ్మణ 
వితంతువు విసనకర్రతో విసురుకుంటూ ఉంది. 

అంతలో బజారులో అటువైపుగా వెకుతూ, (ప్రక్కతాతీ సాయుబు ఒకతను 
ఎండదెబ్బకు తట్టుకోలేక ఆ చెట్లసిడదగ్గరకు వచ్చి పై గుడ్డ పరచుకొని పడుకున్నాడు. 
అతడు పళ్ళపొడి పొట్లాల వ్యాపారి. అతడు ప్రతిరోజు ఉదయాన్నే ఆ చుట్టు ప్రక్కల 
ఊళ్ళలో వళ్లపాడి పొట్లాలు అమ్ముకొని, ఎండబదే వేళకు తన ఊరు చేరుకునేవాడు. 
కాసే ఆరోజు బాగా ఎెండబడింది, వెళ్ళలేక ఆ ఇంటి ముందున్న వేవచెట్ల నీడలో 
పడుకొని పేదతీరుతున్నాడు. అతనికి దాహంతో నాలుక పిడుచకట్టుకు పోతోంది. 
పంచలో (బ్రాహ్మణ వితంతువు కనబడింది. సంశయిస్తూనే ఆమె వద్దకు వెళ్లి - 
“అమ్మా! కొంచెం మంచి తీర్థం ఇప్పించడమ్మా !” అని అడిగాడు. ఆమె లోపలకు 
వెళ్ళి, మరచెంబుతో మంచినీళ్లు తెచ్చిఇచ్చింది. అతని దప్పిక తీరాక ఆమె ఆతనిని 
ఏవరు. ఏం పని చేస్తుంటావని ప్రశ్నలు వేసింది. అతడు తన పెరు, ఊరు, 
వ్యాపారం గురించి చెప్పి - 'పళ్లపొడి పొట్లాలు కట్టుకోవడానికి ఏమన్నా కాగితాలుంటే 
ఇవ్వందమ్మా!' అని ఆడిగాడు. “మా భోషాణంలో ఏవో కాగితాల పొత్తులు ఉన్నాయి, 
వనికొప్తే తీసుకొ = ఆందామె, అతను భోషాణం తీసాడు. దాని నిండా రూపాయల 
నోట్ల కట్టలు ఉన్నాయి. అతడు గుడ్లు తేలవేశాడు. ఇందులో కాగితాలేవమ్మా - 
అని అడిగాడు. “ఇవేగా నీవడిగిన కాగితాలు" అందామె. అంతే ! అతని కర్ణమయింది 
ఆమె కేమీ తెలియదని. వెంటనే ఆ నోట్ల కట్టలన్ని తన సంచులనిండా కుక్యుకుని 
హడావుడిగా వెళ్లిపోయాడు. 


64 


ఆ మర్నాడు ప్రకృతిరిలో ఉంటున్న ఆమె తమ్ముడు వచ్చాడు. మాటలమద్యలో 
ఆమె భోషాణంలోని కాగితం పొత్తులన్నీ పళ్లపొడి న్యాపారి కిచ్చానని చెప్పింది. 
తమ్ముడు నిర్హాంతపోయాడు. భోషాణం తీసి చూశాడు. అది ఖాళీగా ఉంది. “అక్సా! 
బావగారు నీకోసం ఎంతో డబ్బు కూడబెట్టి ఈ పెట్టెలో పెట్టి పోయారు. సీ అజ్ఞానంతో 
అంతా పోగొట్టుకొన్నాను' - అనీ బాధపడ్డాడు. ఇదీ ఆనాటి స్త్రీల పరిస్థితి. 

ఆమె చదువు కాదు కదా రూపాయినోటును కూడా తన కళ్లతో చూడలేదు, 
ఆ నాడు రూపాయి నోట్లన్నీ ఇంగ్లండులో తయారయ్యేవి. అవి నేటి వందరూపాయల 
నోటంత పెద్దవి. వాటిపై ఇంగ్లీషు అక్షరాలేకాని సంస్కృతం కాని, తెలుగు అక్షరాలు 
కానీ ఉండేవి కావు. అవీ డబ్బున్న వారి ఇంట్లోనే ఉండేవీ. సామాన్యులకు దమ్మిడీ, 
కాణీ జేడ, అణాలు మాత్రమే తెలుసు. అవి ఆడవారిని చిన్న చూపు చూసిన 
రోజులు. కుటుంబ విషయాలు వారికి తెలియనిచ్చేవారు కాదు. ఆదాయం, ఖర్చు 
అన్నవ్‌ వారికి సంబంధంలేని విషయాలుగా భావించిన కాలం. ఆమె భర్త ఆమె 
కోసం ఎంతోసంపాదించి పెట్టాడు. కాని ఏనాడూ అది డబ్బసి కాన్‌, అది తమ 
కోసమేనని కాని అమగ మహారాజు ఆమెకు చెప్పలేదు. హఠాత్తుగ కాలంచేసాడు. 

ఆమె ఎవరోకాదు సాక్షాత్తు మహానటుడు చిత్తూరు వాగయ్య గారి అమ్మమ్మ. 
అప్పుడే స్తే విడ్యగురించి, వితంతు పునర్వివాహాల గురించి కందుకూరి వీరేశలింగం 
పంతులుగారు (ప్రబోధిస్తున్నారు. ఛాందస మేఘాలు దట్టంగా ఆవరించిన నాటి 
తెలుగు క్షేత్రంలో ఆయన నాటిన సంఘసంస్మదణ విత్తనాలు ఎంత ప్రయత్నించినా 
మొలకెత్తలేకపోతున్నాయి. దానికితోడు “వితంతు వునర్వివాహ దుర్వాద నిర్వాపణము' 
ఉఅన్నపేరుతో వేదం వేంకట్రాయశాక్తిగారు పంతులు గాతి సంఘసంన్నకణ ఖావాలపై 
గొప్పు దండయాత్ర చేశారు. చదువుకొన్న ప్రతి పండిత దిగ్గజం ఆ దండయాత్రలో 
వేదం వారికి సైనికుడయింది. ఒకవిధంగా వారందరితో పంతులుగారు ఉంటర్‌ 
పోరాటమే చేశారు. ఆ విధంగా వేదం వాళి శిబిరంలో చేరిన సైనికులలో మహాకవి 
దానుశ్రీరాములు గారు ఒకరు. 

కీ.శ. 1879 నుండి వేదంవారు పంతులు గారిపై మకిదూకుదుగా వచ్చారు. 
వితంతు వివాహాలు శాస్త్ర సమ్మతం కావని మధ్యయుగంలో పుట్టిన న్యాయధర్య 
శాస్త్రాలను చూపిస్తూ పంతులుగారి భావాలపై ఈవంగా దాడిచేశారు. 1883లో 


65 


'వితంతూద్చాహ దుద్వాద నిర్వాపణము' - అన్న గ్రంథం వ్రాసీ పంతులుగారిని 
ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇది ఆయనకు అంతులేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. మద్రాసు 
మహాశయులమైత్రి కల్గించింది. క్రైస్తవ కళాశాల (మద్రాసులో ఉద్యోగం ఇప్పించింది. 
దాసుశ్రీరాములు, ఆదిభట్ల నారాయణదాసు, కొక్కొండ వేంకటరత్నం పంతులు 
వంటి హేమాహేమీల అమోదం లభించింది, 


ఎందరో వితంతువుల జీవితాలలో దీపం వెలిగించినందుకు ఆగ్రహించిన 
ఆనాటి ననాతనులు వంతులుగారిని = తెగించిన వాడికి తెడ్దే బంగం = 
విధవముండకు వీరేశలింగం - అసి ఈసడించారు. గోదావరి మండలంలో ఈ 
సామెతను బాగా వ్యాప్తికి తెచ్చారు. ఆదిభట్ల నారాయణ దాసు వంటివారు 
పంతులుగారిని పేరుపెట్టిపిలువడానికి కూడ ఇష్టపడలేదు. ఎక్కడైనా ఆయనను 
ప్రస్తావించవలసి వస్తే 'విచిత్ర వివాహకర్తి అని మాతమే సంటోధించేవారు. అంతగా 
ఆనాటి సమాజం వంతులుగారిని వెలివెసింది. అయినా ఆయన చలించలేదు. 

వేదం వారీ వ్యాసాలకు, ఉపన్యాసాలకు ప్రభావితులై దాసుశ్రీరాములు గారు 
1880 లో “అనల్బ జల్చితా కల్ప కల్పవల్లి" (అద్భుతమైన మాటలయొక్క్మ 
అలంకారాలకు, లేదా వైథవాలకు కల్పవృక్షం వంటిది అంటే అద్భుతమైన విషయాలకు 
నెలవు అనిజర్ధం) పత్రికను స్థాపించారు. చర్చ మూడు పద్ధతులలో నడుస్తుంది 
అవి - వాదము, జల్బము, వితండము. ఇద్దరి మధ్య సత్యాన్వేషణ కోసం చేసే 
చర్చ వాదము. మనస్సులో ఒకనిశ్చితమైన అభిప్రాయం పెట్టుకొని ఎదుటి వాదాన్ని 
ఖండించేది జల్బము. ఏ అభిప్రాయమూ లేకుండా ఎదుటివారు మట్టి అంటే 
బంగారమని, బంగారమంటే మట్టీఅని వాదించేది వితండము. శ్రీరాములు గారి 
పిక జల్ప్బ్పమును పోలినది. 

ఆ పత్రికలో శ్రీరాములు గారు వితంతు వివాహాలు, ప్రీ చైతన్యం దేశానికి 
ఆరీష్టమన్నారు. అప్పయ్య దీక్షితులు అంతటిపండితుడు తన కూతురుకు వైధవ్యం, 
ప్రాప్తేప్తే ఏ రకంగానూ వితంతు వివాహం శాస్త సమ్మతం కాదని బలంగా 
కన్సిస్తున్నందున, తన పాండిత్వ ప్రకర్షతో ఎందరినో ఓడించినప్పటికి, కూతురు 
వైధవ్యాన్ని మౌనంగా భరించాడే కాని మళ్లీ పెండ్లి చెయ్యలేదని దృష్టాంతం 
చూపించారు. ఈ పత్రిక వేదం వారికి మరింత ఊపునిచ్పింది. 


66 


దాసుశ్రీరాములు గారు మహోకవివండితుడు మాత్రమే కాదు, గాప్పసంగీత 
విద్వాంసుడు, వాగ్గేయకారుడు కూడా. ఆయన ఎన్నో పదాలు, జావళీలు, స్వర 
జతులు, యక్షగానాలు వ్రాసారు. అ కృతులను వేళ్ళలు అభినయిస్తూ పాడేవారు. 
అవి ఆంధ్రచేశప్త సరిహద్దులు కూడా చాటాయి. ఒరిస్సాలోని ఐరంప్పురంలోని 
నట్టువ కత్తెలు కూడ వాటిని అభినయించేవారు. ఆయనకు నాట్యంలో కూడా 
చక్కని ప్రవేశం ఉంది. స్వయంగా ముద్రలు పట్టి చేసేవారు. అభినయ దర్చణమనే 
నాట్యశాస్త్ర గ్రంథం కూడా వ్రాసారు. ఆనాటి ప్రసిద్ధ నాట్య విదుషీమణులు చెదలవాడ 
రాజారత్నం, పీనపాల భవాని మొదలైన వారు ఆయనముందు నాట్యంచేసి తమ 
తప్పులు దిద్దుకొనేవారు. ఆయన ఎంత మహాకవియో అంతటి సంపన్నుడు, ఎంత 
సంపన్నుడో అంతగాప్పుడాత, కవి పోషకుడు. ఆదిభట్ల నారాయణ దాసు, తిరుపతి 
వేంకట కవులు, వరిమి శివయ్య శాస్త్రులు, అనంత శయనం వంటి కవులు, 
కళాకారులను ఆయన ఘనంగా సన్మానించారు, 

'అనల్బ జల్చితాకల్ప కల్పవల్లి" పత్రిక స్థాపించిన సంవత్సరానికి అంటే 
కె. 5. 1881 శ్రీరాములు గారికి ఒక పాప పుట్టింది. ఆ కడగొట్టు బిడ్డకు శారదాంబ 
అన్నపేరు పెట్టుకొన్నారు. శ్రీరాములు గారు కమ్మని గౌంతుతో పాటలు పాడేవారు. 
“శిళుర్వేత్తి హకుర్వేత్తి వేత్తి గానరనం ఫణీ? - అన్నట్లుగా ఆ పాటలకు ఆ పసికూన 
బజోపినవ్వులతో ఆదమరచిపోయేది. తానూ పాడాలని ప్రయత్నించేది. నాలుగేండ్లు 
వచ్చేసరికి ముద్దుముద్దుగా పాడసాగింది. బుడిబుడి నడకలతో, ముద్దు ముద్దు 
మాటలతో పాటలతో తన చిట్టితల్లి కంటిముందు నడయాడుతూ ఉంటే అంతగొప్పు 
ణ్‌ వార్లేయ కారుడు మురిసిపోయేవాడు. మైమరచిపోయేవారు,. తన్మపతీభకు 
వారసురాలనుకొన్నారు. ఆ ప్రతిభను మొగ్గలోనే (క్రుంచివేయడం మహాపాపమని 
తోచింది. అంతవరకు పత్రికలో హోరాహోరీగా పోరాడీన పంతులుగారి ఉద్యమ 
ప్రభాత కాంతులు బాల శారదమ్మ గీతాలలో శ్రీరాములుగారి ప్పాదయ వనాన్ని 
వికసింపచేసాయి. అంతె! పంతులు గారికి విధెయులయ్యారు. ఇలా (ప్రస్తుతించారు. 
ఉ. ఈశ్వర భక్తి యుక్తుని క్షితీశ్వర మాన్యుం జరోపకారి తా 

శాశ్వత కీర్తిం గామముఖ శత్రువిజేత వివేకవర్థనా 

ర శ్వననోవయోగమతి రాయబవాద్దరు కందుకూరి వీ 

రేశ్వరు మం(త్రిపుంగవు గవీంద్రు మదింగొనియాడం జెబ్లదే. 


67 


వేదం వారి శిబిరం నుండి బయటపడ్డారు. ప్రాచీన న్యాయ, ధర్మశాప్రాలను 
హృదయ వైశాల్యంతో నిశితంగా అధ్యయనం చేసారు. విశ్చ్వవార, అపాల, ఘోష 
లోపాముద, శశ్వతి వంటి [స్తీల పేర్లతో బుగ్వేదంలో ఉన్న నూకాలకు ఆ 
మానవాంగనలే రచయితులని గుర్తించారు. ఈ విస్తృత అధ్యయనంలో విద్య 
వితంతు వివాహాలు శాస్త్ర సమ్మతమనుటకు సమాధానం దొరికింది. పంతులుగారి 
ఉద్యమాన్ని సమద్దిస్తూ ఉపన్యాసాలు చెప్పడం ప్రారంభించారు. తన ముద్దుల పట్టి 
శారదమ్మును సంగీత సాహిత్యాలలో విదుషీమణిని చేయాలని నిర్ణయించుకాన్నారు. 

ఆనాడు సంగీత నాట్యాలు వేశ్యా విద్యలుగా పరిగజీంపబడేవి. వాటిని 
నేర్చుకొన్న కులస్తీలను ఆనాటి సమాజం బజారు మనుషులుగా చూసింది. సభలకు 
వచ్చే స్త్రీలను కూడా అలాగే చూసింది. ప్రీలు చదువుకున్నా సభలకు వచ్చినా 
చెడిపోతారని, విశ్చంఖులపుతారని ఒక మూఢ నమ్మకం ఉండేది. 'నస్త్రీ స్వాతంత్ర్య 
మర్తతై' - వంటి ్రక్షిప్తాలను మనుధర్మ శాస్త్రంలో చేర్చు మనధర్మశా(ప్రాలకు, 
సమాజానికి మచ్చతెచ్చారు. 

తానునమ్మున సిద్దాంతాన్ని అక్షరాల ఆచరించి చూపే తత్త్వం శ్రీరాములు 
గారిది. (స్తీ సభాప్రవేశాన్ని ఆయన సమర్ధించారు. 1899 మేలో ఏలూరులో 
కందుకూరి వీరేశలింగం పంతులు గారి అధ్యక్షతన సాంఘిక వైతన్య సభలు జరిగాయి. 
ఆ సభలకు శ్రీరాములుగారిని ఉపన్యాసకులుగా పంతులుగారు. ఆహ్వానించారు. 
శ్రీరాములుగారు తమ భార్య జూనకమ్మగారితో సహో వచ్చారు. అది సనాతనులకు 
కంటగింవయింది. కాని పంతులుగారు. శ్రీరాములుగారెని మనస్వూర్తిగా 
అభినందించారు. ఆయనలోని సంస్మరణ భావాలను (ప్రత్యేకంగా (ప్రస్తావించి 
ఆలింగనం చేసికాన్నారు. విశేషంగా బహూకరించారు. ఈ 1899 సం॥ పూర్వార్థం 
ఆయన ఎంత ఆనందాన్ని అను[గ్రహ్‌ంచిందో ఆ ఉత్తరార్థం అంత దుఖాన్ని 
మిగిల్పించి. చానిని తర్వాత (్రస్తావిస్తాను. 

సంగీత సాహిత్య కళా నిష్టాకులను ఐజారుమనుషులగా భావించే ఆకాలంలో 
శ్రీరాములు గారు ఆ సమాజాన్ని త్రోపిరాజన్‌ తన కూతురు శారదాదేవికి అమరకోశం 
నేర్పాడు. రఘువంశ, కుమారనంభవాలు, పంచ కావ్యాలలోని కొన్ని సర్షలు తామే 
చదువు చెప్పారు. సంస్కృతాంధ్ర (పాొకృతాలలో ఆమెను విదుషిని చేసారు, స్వీయ 
అధ్భయనానికి పునాదులు వేసారు. అమె ఏకసంథా([గ్రాహి, 


68 


శ్రీరాములు గారు కూడా ఏకసంథాగ్రాహియే. తన చిన్నతనంలో అంటే 
1858 లో నూజివీడు సంస్థానంలో నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. అంచులో 
ఖాగంగా పండిత వరీక్షలు జరిగాయి. ఆ సంస్థాన అన్మానకవి మాడభూషి 
వేంకటాచార్యులు దానికి అధ్యక్షులు. ఆయన పకనంథా[గాహా, మహాకవి, 
మహావిద్వాంసులు. మనకు లఖిస్తున్న తొలిశతావధానం ఆయనదే. ఆయన ఒరవడే 
తరువాతి ఆవధానాలకు ఒజ్జబంతి. ఆయన అపర పండితరాయలు, ఆయన చరితను 
“వబ్లవీ వబ్లవోల్లాస కావ్య పీఠికలో వివరంగా వ్రాసాను. ఆ పరీక్షలో బాల 
శ్రీరాములుగారు. మహోమయో విచ్వాంసుల మధ్య ప్రథమునిగా నెగ్గారు. అప్పుడు 
ఆయన వయస్సు 12 ఏండ్లు ఆ ప్రతిభకు ఆ తొలిశతావధాని అవ్రతిభులయ్యారు. 
వెంటనే ఆశువుగా 
మ. పది రెందేడుల యీడునం గవితం జెప్పంబూని వ్యస్తాక్షరీ 

విదభిఖ్యాతిం బొసంగి లేఖకశత [వ్రీడాకరంబైన మే 

దండుదిన్‌ బద్యములల్లి సద్దజిత హోరాశాసప్త్ర సామర్ధ్యముల్‌ 

వెదజల్లందగు. దాను దామకవితాలీలాబ్ది నోలాడితిన్‌. 

- అన్నపద్యం చెప్పి ఆలింగనం చేసికొన్నారు. బహుధా బహూకరించారు. 
ఆ సౌధ కవ్‌కి, ఈ బాలకవికి స్నేహం కుదరింది. ఆ చముహామహంని వద్ద శీరాములు 
తన సంస్కృత, ప్రాకృత భాషాజ్ఞానానికి మెరుగు పెట్టుకొన్నారు. ఆ విద్యనంతా 
తన బుజ్జి పాపకు ధారపోశారు. ముమ్మూర్తులా తండ్రి రూపాన్నే కాక ఆయన 
మేథనుకూడా వారసత్వంగా పొందిన శారదమ్మ తన 5 వ ఏడునుండి ఈ వ ఏదు 
వరకు తండ్రి వద్దనె సాహిత్యాన్ని అధ్యయనం చెసింది. “సంగీత మపి సాహిత్యం 
సరస్వత్యాః స్తనద్నయమ్‌' - అన్ను మ్యాయాన్నునుసదించి శ్రీరాములుగారు తము 
బిడ్డకు సంగీతం. కూడా నేర్చించాలని తలపోసారు. అంతే ఆ నాటి సంగీత 
సార్వభాములు ఈమని వెంకటరత్నంగారిని, కొండూరు నరసించాచార్యులను 
వారీవారి కుటుంబాలతో సహా రప్పించి, వారీని తమ ఇంట్లో పెట్టుకొని పోషిస్తూ 
సంవత్సరం పాటు కూతురుకు సంగీతం నేర్పించారు. 9 వ ఏట బాల శారద 
వీణలో మంచి వైదుష్యాన్సి సంపాదించింది. ఆ తర్వాత రెండేండ్లకు మైసూరు, 
బెంగుళూరు, మద్రాసు ప్రాంతాలలో బ్రహ్మాండమైన కచేరీలు చేసింది. అపరశారదగా 
కానియాదబడింది,. సనాతనులు ఆధిశంసించారు,. సంస్తక్తలు అభినందించారు. 


69 


జ 


తన ఉద్యమానికి కొండంత ఐలాన్ని ఇస్తున్న శ్రీరాములుగారి ఆచరణను 
పంతులుగారు (ప్రశంసించారు. బాలశారదను ఆశీర్వదించారు. 


ఆ రోజులలో నాజమండ్రిలో భక్త చింతామణి శతక కర్త వసురాయకవి 
గారింట్లో సాహిత్య సమావేశాలు జరిగేవి. అందులో శ్రీరాములుగాడి మాట 
శిరోధార్యంగా ఉండేది. అక్కడ కూడ ఆయన స్రీ విద్య, స్రీ వైతన్యం, వితంతు 
పునర్వివాహాలు గురించే మాట్లాడేవారు. ఆది వసు రాయకవిగారికి కొంత ఇబ్బందిగా 
ఉంచేది. అయినా ఆయన బయటవడదేవారుకాడు. ఆయన వేదం వారిని 
సమర్థించేవారైనప్పుటికి శ్రీరాములుగారికి ఎవ్వరు ఎదురు చెప్పేవారు కాదు. 

వేదం వారు, అతని అనుచరులు శ్రీరాములుగారీకి ప్రత్యృర్థులయ్యారు. 
సనాతనులు శ్రీరాములు గారి కుటుంజాస్ని దూరంగా పెట్టారు, ఇవేవీ ఆయన 
ఆత్మస్థైర్యాన్ని దూరం చేయలేకపోయాయి. ఆయన గొప్ప న్యాయవాది. సమాజంలో 
ఆయనకు మంచి పలుకుబడి ఉంది. సహజంగానే వివేకపాడి కలవాడు కావడంతో 
సభలలో వాదాలలో ఆయన మాట (ప్రమాణంగా ఉండేది. పైగా ఆయన సంస్కృత, 
ఆంధ్ర, ఆంగ్ల, ప్రాకృత, పార్సీ మొదలైన భాషలలో నిష్టాతులై ఆయాభాషలలోని 
మహాగ్రంథాలను కరతలామలకం చేసికోవడంతో ఆయన నిర్ణయాలు కార్యకారణ 
సంబంధం కలిగి సహేతుకంగా ఉండేవి, 

ఆయన మొదట్లో ఉపాధ్యాయునిగా వనిచేసినా వివిధ రంగాలలో 
ఉన్నతవిద్యను సయం కృషితోనే అభ్యసించారు. ప్రబంధాలు, పురాణాలు, నాటకాలు, 
శతకాలు, ధర్మశాస్త గ్రంథాలు, కృతులు, జావళీలు వాదాలు, యక్షగానాలు మొదలైన 
సాహిత్య ప్రక్రియలలో దాదాపు 40 కి పైగా గ్రంథాలు భాసారు. ఆయన మహాకవి, 
అవధాని, వాగ్గేయ కారుడు, ఉపన్యాసకుడు, విమర్శకుడు, న్యాయవాది, ఉత్తమ 
ఉపాధ్యాయుడు, సంఘసంస్కర్త, పత్రికా సంపాదకుడు, ధర్మశాస్రవేత్త, జ్యోతిష్య 
శాస్త్ర కోవిదుడు, దేశభక్తుడును. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన కీర్తి 
చందికకు దేవీభాగవతం” ఒక కారదరాత్రి, 

ఆయన తన వ్యంగ్య హాస్యరచనల ద్వారా సమాజంలో మార్చు తీసుకొని 
రావాలని అభిలషించారు. నాటి సమాజంలోని కులాలలో ఉన్న వేషభాషలు, ఆచార 
వ్యవహారాలను వ్యంగ్యంగా వర్డిస్తూ తెలుగునాడు" అన్న కావ్యం వ్రాసారు. ఇది 


70 


శ్రీనాథుని క్రీడాఖిరామమును బోలినది, ఆనాటి బ్రాహ్మణ సమాజాన్ని వ్యంగ్యంగా 
అభిశంసించింది. రసజ్ఞులు దీనిని అంధ్రవీధి - అనిముద్దుగా పిలుచుకొంటారు. 
ఇందలి చాలాపద్యాలు రసజ్ఞుల నోళ్లలో ఇప్పటికీ నర్తిస్తున్నాయి. అందలి క్రింది 
పద్యాన్ని చూడండి, 
శా అప్పే చూస్పి వషే వాషే చెవుడషే అహ్లాగషే యమిషే 

విస్సావర్నుల వాతి బుట్టినష యావిస్సాయ కిస్సారుషే 

విస్సండెంతటివాడె యేళ్లు పదిషే వెయ్యేళ్ల కీడేషముమూ 

ఒస్సే బుజ్జీకి యూిడషే వొయిషుకేముంచుందిలే మంచివా 

ర్పెస్పేయందురు శోత్రియోత్తమ పదస్త్రీలాంధ్ర దేశంబునన్‌. 16వ పద్యం 

ఇది శోత్రియ స్త్రీలు ష కార యాసతో మాట్లాడే విధానంపై మెత్తని 
ఎత్తిపొడుపు, బాల్యవివాహాలపై హేళన. 
ఉ. లేవరు 'లెందు లెందోనిన లేచిన వారయినన్‌ దటాలునం 

బోవరు, పోవుచున్‌ నిలివి పోదుము పోదుము (తోయ కుండటం 

చీవరునండు గేస్తునలయింతురు పెండీలిలో సదస్య సం 

భావననాందు చూడవలె బావన సాములు సాములన్నియున్‌. 10వ పద్యం. 

పెండ్లిళ్లలో బావన సాముల సాములను' వ్యంగ్యంగా కళ్లకు కట్టినట్లు 
చూపించిన ఈ పద్యాన్ని చదివి శిఈకంపముచేసి వేంకటశాస్తీగారు - 
కుమాళ్ల పెళ్లిళ్ల సదస్యంలో అనుభూతమైన విషయాన్ని ఈ పద్యంలో చక్కగా 
చిత్రించారు కవీగారు. ఎందరు కవులు సదస్యాలు (చేయకపోయినా) చూసి ఉండరు? 
ఒక్వరేనా యిట్టి పద్యాన్ని వ్రాయగలిగినారా? దీన్ని బట్టే నేను ఈయన్ని అపర 
శ్రీనాథుడుగా భావిస్తాను" - అన్నారు. 

దస నికషోపలాలైన ఈ పద్యాలు నాటి బ్రాహ్మణ సమాజానికి దర్పణాలు. 
ఆ సమాజంలో మార్పులు రావాలని ఆయన బలంగా కోరకుకొన్నారు. “ఆం(ధ్రవీధి' 
అనబడే ఈ 'తెలుగునాడూ తర్వాతి భాగాలు కూడ రాసి ఉంటే అవి గురజాడవారి 
కన్యాశుల్నాన్ని మించిపోయవి. ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారు అబ్బూరి 
వరదరాజేశ్వరరావుతో దాసు శ్రీరాములుగారీ గురించి మాట్లాడుతూ - “ఆయన 
చేతిలో పద్యం నలిగినట్లు మకెచ్చరి దగ్గరా నలగలేదు. మీ నాన్న గురజాడ అప్పారావు 


71 


గారి గురించి రాసారు గాని శ్రీరాములు గారి గురించి ఒక్కముక్కా రాయలేదు. 
ఏదో పొరపాటు జరిగిఉంటుంది. విను శ్రీరాములు, అప్పారావు తెలుగు సంసారాన్ని 
కూలంకషంగా పరిశీలించారు. దురదృష్టవశాత్తు శ్రీరాములు ఆంధ్రవీధి రెండవభాగం 
రాయలేదు. రాస్తే కన్యాశుల్మం, తెలుగునాడు చిరస్థాయిగా ఉండవలసిన రచనలు, 
అవి సమకాలీనం కూడ” - అన్నారు. 

గురజాడ అప్పారావు - 'సొంతలాభం కొంత మానుక, పొరుగు వాడికీ 
తోడుపడవోయ్‌, దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషుతోయ్‌' అని ముత్యాల 
సరాలలో గొంతెత్తక ముందే దాను శ్రీరాములు గారు = 
సీ పొడుగు వారికీ మేలు పొందరాదంటీవా 

ఇరుగు వారికి నీవు పొఠుగువాడు 
ఇరుగువారికి మేలు హెచ్చరాదంటివా 
పొరుగువారికి నీవు ఇరుగువాడు 
ఇరుగు బొరుగున మేలెనయతాదంటివా 
ముదురు బొర్లునకీవ మురుగు బొరుగు 
ఇరుగు బొరుగు నీవు నెనయరాదంటీవా 
ఇంకనెవ్పరికి మేలెనయ వచ్చు. 
గీ. ఎల్లరకు మేలు గోరుట చెల్లుగాని 

తనకు మేళల్చెరలకు గీడు దలపరాదు 

అనిపలుకు దాసురాముడిడ్రచ్చ తెనుగు 

కబ్బమందమునిండ జక్మట్లదండ. 

- అన్‌ ఉద్దాటించారు. ఇటువంటి మేల్తరమైన ఆయన అభ్యుదయ భావాలకు 
అక్షరాలా వారసురాలు శారదాదేవి. ఆమెను ముద్దుగా శేషుమాంఐ అనీ 
పిల్చుకొనేవారు. అది ఆయన నాయనమ్మ పేరు. పదవ ఏట నుండి బాల శారద 
పడ్యసాధన (ప్రారంభించారు. 14వ ఏట “మాధప శతకం” వ్రాసారు. తొలికృతిలోనే 
ఆమె ప్రకృతి, సాహిక్యాక్చతి విశాలంగా ద్యోతకకమయ్యాయి. స్రీ విద్య, చైతన్యం, 
గురించి, ఆమె ఎలుగెత్తి చాటారు. ఆ పద్నాలుగేళ్ల బాలిక పెద్ద ఆరిందిలా చెప్పిన 
ఈ పద్యాలు విస్మయం కల్పిస్తాయి. స్త్రీలకు సహజంగా నగలపై మోజు. ఈ పద్యాన్ని 


Ec 


72 


చూస్తే ఆ ప్రభావం నుండి శారదాంబగారు కూడా బియటవడలేదేమోనని 
అనిపిస్తుంది. కాని ఆమెకు నగలపట్ల అలంకారం పట్ల అంత మోజులేదు. 
మ. ఈలద్రువ్వంగను నొక్కగంట మరిపెట్టన్‌ సొమ్ములం గంట చీ 

రెల గట్టంగను బొట్టువెట్టనగు సీరెండుం దగన్‌ గంట యీ 

యిలలోనెందరు స్రీలు తీరుఐడీగా నీలీల గావింతు రం 

దులలో గౌంచెము సేపు విద్య కౌరకు జూపట్టదే మాధవా ! (6కిదవ) 

అద్దానికి ఆడపిల్లకు చాలా దగ్గరి చుట్టరికం ఉంది. దాని ఎదురుగా కూర్చుని, 
గంటసేపు తలదువ్వుకొంటారు. గంటసేపు నగలు పెట్టుకుంటారు. ఒక పట్టాన 
దేనినీ నచ్చరు కదా ! చీరకొకగంట బొట్టుకొక గంట అంటూ కాలాన్ని విచ్చల 
వడిగా ఖర్చుచేస్తారు. చదువుకానదానికి ఒక గంటన్నా కేటాయిస్తే బాగుండేది కదా 
అని ఆమె పెదవి విరుపు 
చ చదువనివార లా చదువు చాలని వారి వివాపామైనచో 

నది సరియౌనుగాని జదివినట్టి వివేకులు జ్ఞానశూన్యయౌ 

మదవతిం బెంక్లియాడ నొకబండీకీ గుజ్బము దున్నంగట్టగా 

నొదవిన యెట్టులుందు నటులొప్పుచునుండును గాదె మాధవా. (47 దవ 


చదువుకోని వారు చదువుకోని వాళ్లను పెండ్లి చేసికొంటే పర్వాలేదు. 
ఎందుకంటే దొందూ దొందే, కాని ఒక చదువుకొన్నవాడు చదువులేని మొద్దును 
చేసికొంటే - ఒక బండికి గుర్రాన్ని దున్నను కట్టి నడిపినట్లుంటుందిం. వారీ 
సంసారం = అని శారదగారు మెత్తమెత్తని చురకలు వేసారు, 'కెలుగునాడు' 
శ్రీరాములు గారు ఆనాటి బ్రాహ్మణ సమాజాన్ని ఎలా ఎండగట్టారో, ఈ శతకంలో 
శారచాంబగారు స్త్రీల బలహీనతలను అలా ఎండగడుతూనే స్తీ విద్యావశ్యకతను 
ఇంచుమించు ప్రతిపద్యంలోను ఎలుగెత్తి చాటారు. ఆనాటి ప్రీల దుర్భర స్థితులను 
కూడ కళ్లకు కట్టినట్లు చూపించారు. వాళ్లకు చదువుకొనే బుద్దెపుట్టించమని 


మాధవుడిని వేడుకొన్నారు. పురాణేతిపోసాలలో చరిత్రలలో కన్పించని ప్రీ వివక్ష 


ఈ కాలంలో ఎందుకు చూపిస్తున్నారని ఆ మాధవుడిని నిలదీసారు. 1895 లోనే 
ప్రీ అవిద్య, వివక్షల గురించి ఆమె ఇంత ఆక్రోశించినా ఈ 21 వ శతాబ్దంలోకూడ 
ఈ స్థితిలింకా మారలేదు. 2014లో నోబెల్‌ శాంతి పురస్మార గ్రహీత, 17 సం॥ల 


73 


బాలిక మలాల చదువుకొనేటప్పుడు తాను అనుభవించిన స్తీ వివక్షను. అవమానాలను 
ప్రస్తావిస్తూ తనను చదివించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సాంకేతిక 
యుగంలో కూడా ప్రీ వివక్షపట్ల అమె ఆవేదన చెందారు. 

మాధవ శతకంలోని ప్రీవిద్య, సంస్కారాలు కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి 
శాస్త్రీ గారికి ముచ్చట గొలిపాయి. ఆయన సనాతన భావజాలములోని వాడైనా 
తన కూతురు విశాలాక్షిని చదివించి, కవయిడతైని చేసారు. తన కళావతి పత్రికలో 
మాధవశతకాన్ని సీరియల్‌గా వేశారు. ఆనాటి అభ్యుదయ వాదులు, పండితులు ఆ 
బాలిక వైదుష్యానికి విస్తుపోయారు. ఆమె భావిని గూర్చి గొప్పలు తలపోసారు. 
ఆమె అప్పుడప్పుడు వ్రాసిన పద్యాలు, వ్యాసాలు, పాటలు ఆనాటి పత్రికలు జనానా, 
జ్ఞానోదయం -లలో అచ్చయ్యాయి. కవయిత్రిగా, వైజికురాలిగా అమె పేరు ప్రతిష్టలు 
దేశంలో భ్యాతికెక్నాయి. తండ్రికి తగ్గ తనయ అని లోకం కొనియాడింది, 


అయితే అంతకుముందే అంటే 1888 లో శ్రీరాములుగారి కీర్తిప్రతిష్టలు 
విని వారితో వియ్యమందాలని వేమూరి రామన్న, నాగమ్మగార్హు. ఉత్సాహపడ్డారు. 
రామన్న గారు గుంటూరు జిల్లాలోని బాపట్ల తాలుకాకు తహసీల్దారు. వారిది 
బాగా కలిగిన కుటుంబం. అప్పుడు శారదాదేవి వయస్సు 8 ఏండ్లు ఆది 
జాల్యవివాహమవుతుంది. శ్రీరాములుగారు అంగీకరించలేదు. ఐంధుమిత్రులచేత 
గట్టీగా చెప్పించారు. పెళ్లీచేసినా కాపురానికి ఇప్పుడే పంపమని, యుక్త వయసు 
వచ్చాకే పంపుతామన్న షరతుమీద శ్రీరాములుగారు అంగీకరించారు. వీరేశలింగం 
వంతులు గారు వారించారు. కాని అప్పటికే నిర్ణయాలు చెయ్యిదాటిపోయాయి. 
రామన్న దంపతుల రెండవ కుమారుడు రామచం(ద్రరావు గారితో శారద వివాహం 
శాస్త్రోక్తంగా ఘనంగా జరిగింది. పండితులందరూ ఆశీర్వదించారు. పంతులుగారు 
మాత్రం రాలేడు, 

రజన్వలానంతరం 1895లో వియ్యంకుల పట్టుదల వలన శారదాదేవి 
కావుఠానికి వెళ్లారు. అక్కడ వారిదే పైచేయి అయింది. భర్త వేమూరి 
రామచం(ద్రరావుగారికి ఉద్యోగం మద్రాసులో కావడంతో భార్యాభర్తలు అక్కడ 
(టిప్లికేన్‌లో కాపురం పెట్టారు. అప్పటికే అమె సంగీత సాహిత్యవిదుషీమణిగా 
ఖ్యాతికెక్నారు. అత్తమామల కడి నచ్చలేదు. అందరూ కలసి ఆమె వీణను 


74 


అటకెక్కించారు. తాను స్త్రీలకు ఏ స్వేచ్చ కావాలని మాధవశతకంలో ఆక్రోశించిందో 
అదే ఇప్పుడు ఆమెకు కరువయింది. అత్తింటి అరళ్లు అధికమయ్యాయి. అయినా 
ఆమె తస కుటుంబాన్ని అమితంగా (ప్రేమించింది. 1887లో ట్రిప్లికేన్‌లో పార్థసారధి 
మందిరంలో కూర్చుని 'నాగ్చజితీపరిజయ' ప్రబంధం వ్రాసింది. అప్పటికి ఆమె 
నిండుగర్భిణి. 1886లో ఒక పాప పుట్టింది. అమె పేరు దుర్దాంబ, అ పాపను 
చూసుకొంటూ భాగవతం పారాయణం చేస్తూ రోజులు భారంగా వెళ్లదీస్తూ ఉండేది. 
1899 లో ఆమె ద్వితీయ గర్భం దాల్చింది. 


1899 పూర్వార్థం చానుశ్రీరాములుగాకికి మహదానంచదాన్ని మిగిబ్సితే 
ఉత్తరార్థం దుర్భర విషాదాన్ని మగిచ్చించని ఇంతకుముందు (ప్రస్తావించాను. 
ఆవిషాదం ఏమిటంటే - 1899 సెప్టెంబరు ప్రాంతంలో నైజాం ప్రాంతంలో వరంగల్‌ 
దగ్గర మతపరమైన ఆచాతవ్యవవోరాల గురించి పెద్ద పెద్ద వివాదాలు వచ్చాయి, 
శాస్త్రపరంగా వాటిని సమన్వయించి తీర్పు చెప్పగల ధర్మశాస్త్ర పారంగతుని కోసం 
అక్కడివండితులు ఎందరినో విచారించారు. దేశం నలుమూలల నుండీ 
శ్రీరాములుగాచే అందుకు సమర్ధులని సమాధానం వచ్చింది, వాక్‌ ఆహ్వానం మేరకు 
శ్రీరాములుగారు దాదాపు నాల్గు నెలలవాటు వరంగల్లు ప్రాంతంలో ఉండవలసి 
వచ్చింది. శాస్త్ర సమ్మతమైన వారి వివాదాన్ని పరిష్మరించడానికి ఆయన ఎంతో 
శమించారు. ఆయన సమన్వయాలను అక్కడి పందితపరిషత్తులు తృప్పిగా 
తలలూపాయి ఆయనను ఘనంగా సత్మరించాయి.. ఆయన అకుడ ఉన్నప్పుడే 
నెలలు నిండిన శారదను కాన్సుకోసం అత్తమామలు పుట్టింటికి పంపించారు. 
సత్యాదాలు అందుకొని శ్రీరాములుగారు కూతురును చూసుకోవడానికి సొంతూరుకు 
బయలుదేరారు. ఆయన ఇల్లు చేరుకోకముందే అంటె 1899 డిసెంబరు 26వ 
తేదీన శారదాంబ దుర్భరమైన (ప్రసవవేదనను అనుభవిస్తూ మగబిడ్డను ప్రసవించి, 
తండి కదచూపుకు కూదనోచుకోకుండా దయనీయంగా కన్నుమూసింది. దాంతో 
శ్రీరాములుగారు హతాశులయ్యారు. ఆ మహావిజ్ఞాన ఖనికి లోకమంతా దుః 
ఖమయంగా తోచింది. నైరాశ్యం ఆవరించింది. చాలా కాలంపాటు ఆ దిగులు 
నుండి ఆయన తేరుకోలేకపోయారు, 

అ అయోధ్యరామయ్యుకు కూతురు ఉందోలేదోకాని దాసు శ్రీరామయ్య కూతురు 
గురించి మాత్రం నాటి అభ్యుదయ వాదులు ఎన్నో కలలు కన్నారు, అపర శారద 


75 


కావలసిన శారదాంబ కీర్తిశేషురాలు శారదాంబ కావడం దురదృష్టకరమని కందుకూరి 
వీరేశలింగం పంతులుగారు శ్రీరాములును ఓదార్హారు. ఆ తర్వాత కొంతకాలానికీ 
ఆయన భార్యప్రోద్భలంతో, దైవ ప్రేరణతో 1900 సం॥లో దేవీభాగవత పురాణాన్ని 
7800 పద్యగద్యాలలో తెనిగించారు. ' 1907లో ఆది అచ్చయింది. ఇందులో తన 
గారాల పట్టి శారదాంబ కోసం కార్చిన కన్నీళ్లు వెచ్చగా ఒక సీసపద్యంలో ఇలా 
ఘచీభవిండాయి. 
సీ తన తొమ్మదవయేట ననుపమానప్రజ్ఞ 
నింవుగావీణ వాయింపనేక్సె 
తన పదియవయేట సునిశితంబగు బుద్ధి 
దా కొచ్సె సేకసంధథ(గ్రహణము 
తన చతుర్ధశ శరత్తున ముద్దుముద్దుగా 
నల్లివిల్లిగ ౬ జద్యమబ్లనేర్చె 
తనదు పదార్వ్న వత్సరమున నగ్చజి 
జా వివాహప్రఐబంధంబు సెప్పె 


గీ. తనదు పందొమ్మిదవ వర్షముననె మర్త్య 

భావమును మాని శాశ్వత బ్రహ్మలోక 

సిద్ధింగనె శారదాంబ నా చిన్ని కూతు 

ననుదినంబును మటువక యాత్మనుంతు. జేవ్‌ భాగవతం, పుట 3 

తన సంగీత సాహిత్యాలకు, అభ్యుదయ భావాలకు తన బీడ్డ వారనురాలవు 
తుందని ఆయన గంపెడాస పెట్టుకొన్నారు. ఆమె తుదిశ్వాసతో అవన్నీ అడియాస 
అయ్యాయి. 1901 లో కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాప్రిగారు శ్రీరాములుగారిని 


' ఇదిలా ఉంటే - గోరుచుట్టు మీడ రోకటి పోటులా శ్రీరాములుగారి రెండవకాడుకు 
నారాయణచావు 1905 సెప్టెంబరులో విషజ్బారంతో మరేజీంచారు. శ్రీరాములు గారీకీది 
ఆశేవిపాతమయింది. నారాయణశావుగారు మంచికవి, నాటకకర్త. ఆర్నాల్డ్‌ దొరగారి "దలైట్‌ 
ఆఫ్‌ ఏషియా” ననుసరించి “సంగీత రసతరంగిణి” అన్న పేరుతో 'బుద్దనాటకం'” వ్రాసారు, 
ఏవ అంకం సగం వ్రాసి ఆయన గతించారు. మిగలిన 4 అంకాలను శ్రీరాములు గారు 
పూరించారు. 1907లో (ప్రకటించారు. ఆంధ్ర సాహిత్యంలో తండ్రీకొడుకులు కలసివ్రాసిన 
శౌలిక్ళతె ఇదే కావచ్చును. 


76 


కలిసారు. మాటల మధ్యలో శారదాంబ (ప్రస్తావన రావడంతో ఆమె మృతిపట్ల 
తమ (ప్రగాఢ సానుభూకిని తెలిపారు. ఆమె రచనలు ('ప్రచుదిస్తామని చెప్పారు. తన 
కలావతి పోతీకలో మాధవశతంకం (ప్రచురించారు. ఆ తర్వాత సంవత్సరం 
శీపాదవారో, మరెవరో నాగ్నజితీ పరిణయాన్ని కూడ ప్రచురించారు. 
సాహిత్యంలో నాగ్నజితి : శ్రీకృష్ణులవారి అష్టమహిషులలో రుక్మిణీ, 
సత్యభామలకే పలుకుబడి ఎక్కువ. మిగతా రాణులకు సాహిత్యంలో కూడ అంత 
ప్రసిద్దిలేదు. కానీ క్షీజయుగం మాతం అష్టమహిషుల కళ్యాణ శోరణాలతో వసంతా 
వాడింది. అందుకు పౌరోహిత్యం వహించిన కవులు పాతబడిన కవిసమయాలతో 
కొత్తపెండ్లీ మండపాలు కట్టారు. అవన్నీ రసజ్జులను ఆఅలకించలేక పోయాయి. 
అందువల్ల నాగ్నజితి వివాహసాహిత్యం కొంచెమే అభీంచిండి. అభించినంతవరకు 
(ప్రస్తావ్‌స్తాను. 
L. నుదంతా వరిణయము - రాజవోలు సుబ్బ్యారాయకమ (17 శతాబ్దం 
ఉతరార్థం) 
బై నాగ్నజితీ పరిణయము - వల్లూరి నరసింహకవి (18 వ శతాబ్దము] 
త. సుదంతా పరిణయము - వెలిదండ్ల అళగిరి (18వ శతాబ్దము] 
4 వల్లవ్‌ వల్లవోల్లాసము = మాడభూషి నరసింహాచార్యులు (19వ శతాబ్దము) 
క్‌. వల్లవ్‌ పల్లవోల్లాస భాణము - శిష్ట కృష్ణమూర్తిశాస్తి (19వ శతాబ్దము) 
వల్లవీ పబ్లవోల్తాసము - శ్రీనివాసాచార్యులు (19వ శతాబ్దము) 
నాగ్నజితీ పరిణయము - వేమూరి శారదాంబ (19వ శతాబ్దము) 
రాజవోలు సుబ్బారాయుడిగారి ద్విపద కావ్యం కాలగర్భంలో కలిసిపోయింది. 
వల్లూరి నరసింహం కృతికి బ్రానుపండితుడు వ్రాయించిన వ్రాతప్రతులు రెందు 
ప్రాజ్యలిభిత భాండాగారం(డెన్నైలో ఇప్పటికీ అచ్చుకునోచుకోక, అనూర్యంపశ్యలు 
గానే ఉన్నాయి. అళగిది కావ్యంకూడా ఆస్థితిలోనే అక్కడే ఉంది. మాడభూషి వాతి 
కావ్యం 1894లో ఒకసారి అచ్చయింది. ఇది చాలా (ప్రౌాధకావ్యం. రెండవసారి 
నాపరివ్మరణలో వివుల వీఠికతో 2015లో మిత్రులు శ్రీ రావిమోహనరావు 
ము(ద్రించారు. శ్రీనివాసాచార్యుల కృతి అచ్చయినా ఇపుడు ప్రతులు దొరకవు, 1902 
ప్రాంతంలో శారదాంబగారి కావ్యం అచ్చయింది. 


జ 5 


77 


విష్ణు, నారదీయ, భాగవత, గరుడ, పద్మ పురాణాలు విష్ణుకథలను వర్ణించాయి, 
మోక్ష ప్రచాలైన ఈ పురాణాలకు సాత్విక పురాణాలని పండిత లోకంలో ప్రసిద్ది 
ఉంది. ఈ పురాణాలలో 'నాగ్నజితీ పరిణయము” రేఖామాత్రంగానే ఉంది కాని 
అందులో కథలేదు. భాగవతం మాత్రమే నాగ్నజితి పెండ్లిని 25 శ్లోకాలలో 
(దశమన్మంధము. ఉత్తకఖాగము 58వ అధ్యాయము ౩1వ నుండి 55వ శ్లోకము 
వరకు) వర్షించిండి, దానిని అనుసరించే పోతన దీనిని 19 వద్యగద్యాలలో 
(ఉత్తరభాగము 126 నుండి 144వ పద్యం వరకు) కథనం చేసాడు. నాగ్నజితి 
వివాహ సాహిత్యానికి మూలమిదే అందలి కథను చూడండీ. 

భాగవత నాగ్నజితి : కోసల రాజ్యాన్ని నగ్నజిత్తు మహారాజు పరిపాలిస్తున్నాడు. 
అతని కూతురు నాగ్నజితి. గొప్ప సౌందర్యవతి. అతని పశుసంపదలో ఏడుమడించిన 
కోడెలున్నాయి. వాటినీ అణచిన వానికి తనకూతురునిచ్చి పెండ్లి చేస్తానని 
ప్రకటించాడు మహారాజు. ప్రయత్నించిన రాజులు పరాజితులయ్యారు. అది విని 
కృష్ణుడు తన పరివారముతో కోసలకు వెళ్లాడు. తొలి చూపులోనే నాగ్నజితి కృష్ణడీని 
(ప్రేమించింది. కృష్ణుడు మహారాజుతో - నేను సౌజన్యంతో నీ కూతురును 
కోరుకొంటున్నాను - అన్నాడు. ఆయన నవ్వి - నావీర్ణకు నీకంటే తగిన భర్త 
ఎవరు దొరుకుతారు. సూర్యుడు చీకట్లను జయించినంత తేలిగ్గా శత్రువులను 
జయించిన యోధుడివి నీవు. ఈ కోడెలను జయించి నా కూతురును చేపట్టమని 
అర్ధించాడు. చిరునవ్వుతో పై వస్రాన్ని నడుముకు కట్టుకొని ఏడురూపాలతో కొండల 
వంటి ఆ కోడెలను కుమ్మి నేలపై పడవేసాడు. మహారాజు సంతోషంతో నాగ్నజితి 
కృష్ణుల పెండ్లి వైభవంగా జరిపించాడు. ఇది తెలిసి గతంలో ప్రయత్నించి పరాజితులైన 
రాజులు అసూయతో కృష్ణునిపైకి దండెత్తారు. అర్జునుడు వారిని మట్టి కరిపించాడు. 
వధూవరులు ద్వారకకు వచ్చారు. నుఖంగా. ఉన్నారు. జరీ సంస్మృతాం(థ 
ఖభాగవతాలలో నాగ్నజితి పెండ్లికథ. ఈ కథను శారదాంబగారు ఇలా సీర్వహించారు, 

కథా సంగ్రహము : పూర్వం కోసల రాజ్యం సిరిసంపదలతో తులతూగుతూ 
ఉండేది. అందమైన ఉవవనాలతో, వంటకాలువలతో, నదీవవాపోలతో 
రమణీయంగా ఉండే ఆ నగరాన్ని చూస్తే భూదేవి తన నిజరూపంతో వచ్చి అక్కడ 
నివశిస్తూ ఉన్నదా అన్నంత అందంగా ఉండేదానగరం. ఆ నగరానికి మహారాజు 
నన్నజిత్తు ఆయన పట్ట మహిషి మోహనాంగి. ఆమె అంగరాజు తనూజ. ఆమె 


78 


అందాలరాశి. పరమసాధ్యి ఎప్పుడూ భర్తను సేవిస్తూ ఉండేది. ఆ దంపతులకు 
ఖీడ్డలు లేరన్న వెలితి తప్పు ఇంతే కొరతలేదు. ఒకసాయం[్రం ఆ దంపతులు 
ఉద్యానవన విహారానికి వెళ్ళారు. అక్కడ యోగ్యసంతాన కలితయై ఉన్న ఒక 
ఆరటిచెట్టును చూచి నగ్నజిత్తు - 'ఈ అరటి చెట్టు పిల్లల గుంపుతో ఎంతఅందంగా 
ఉందోచూడు' అన్నాడు. ఆ మాటలకు ఆమె ముఖం చిన్నజోయింది. “ఎంత సంపద 
ఉన్నా ఏమిలాభం? బిడ్డలు కలవారి అదృష్టమే అదృష్టము - అన్నది ఆమె విచారంగా, 
ఆ రాజై మోహనాంగి తన కాళ్ళు పదుతూ ఉంటే నగ్నజిత్తు - 'పూర్వ్పజన్నలో ఏ 
పాపం చేనుకొన్నామో, ఇప్పుడు బిడ్డలు లేకుండా ఆలమటిస్తున్నాము.. బిడ్డలు 
లేనివారికి పుణ్యగతులుండవని పెద్దలంటారు. తండ్రి బుణం తీర్చడానికి కొడుకు 
ఉండాలి. నా దిగులంతా అదే' అని విచారించాడు. 

మరునాడు నగ్నజిత్తురాజు కొలువుదీరాడు. ఆ సభకు నారదుడు వచ్చాడు. 
ఆయనకు అర్హపాద్వాదులిచ్చి గౌరవించారు. “మునీంద్రా! నీరాకతో మా ఇల్లు 
పావనమైనది' - అనిపూజించారు. తమ మనసులోని కోర్కెను వెలిబుచ్చారు. తృప్తి 
చెందిన నారదుడు "సంవత్సరంపాటు సంతాన గౌరీ వ్రతాన్ని నియమనిష్టలతో 
చేయండి. సంతానం కలుగుతుందని తరుణోపాయం. చెప్తారు. సంవత్సరం వాటు 
రాజదంపతులు దానిని నియమ నిష్టలతో ఆచరించారు. భూరిదక్షిణలు ఇచ్చారు. 
భోజనాలు పెట్టారు. ముత్తైదువులకు చీరలు, రవికలు, నగలు పెట్టారు. వాకివ్రతం 
ఫలించింది. దేవి కరుణించింది. ఒకనాటి రాత్రి ప్రత్యక్షమై - “నీకొక కొడుకును, 
కృష్ణుడిని పెళ్తాడ గలిగిన కూతురును అనుగ్రహిస్తున్నాను". అని ఆశీర్వదించి 
అంతర్జానమయింది. 

మోహనాంగీక్‌ నెలమసలింది. ఆరవ మాసంలో ఆమెకు సీమంతం చేసారు. 
నవమాసాల తర్వాత ఒక పాప, ఒక బాబు పుట్టారు. నగరమంతా పండుగ చేసికాంది, 
నగ్నజిత్తు ఆనందానికి అవధులు లెవు. (బ్రాన్మాణులకు భూరిదానాలను ఇచ్చాడు. 
వడ్డకు జాతకాలు రాయించాడు. పదిరాత్రులు గడిచాక ఘనంగా బారసాల 
జరిపించాడు. కొడుకుకు సుముఖుదు, కూతురుకు సుదంత అని నామకరణం 
చేయించాడు. అన్నప్రాశనం చేయించాడు. - ఇద్‌. ప్రథమాశ్వాసము. 

సుదంత బాల్యం అటపాటలతో గడిచిపోయింది. ఆమె వీణనేర్చుకొందిె. 
కావ్యాలు చదువుకొంది. చక్నని ప్రబంధాలు భబ్రాయడం నెర్చుకొంది. యౌవనం 


79 


వచ్చింది. కూతురుకు తగిన పెండ్లి సంబంధం కోసం మహారాజు ప్రయత్నాలు 
మొదలు పెట్టాడు. వసంత బుతుప్తు వచ్చింది. ఒక వసంతోత్సవం రోజు నారద 
మహర్షి వచ్చాడు. మహారాజు ఖార్యాబిద్దలతో మహార్శిని పూజించాడు. “స్వామీ! 
తమ అనుగ్రహం వల్ల సంతానం కలిగింది, ఈ వద్దకు తగిన సంబధం కూడ చెప్పి 
పుజ్యాంకట్టుకో'మని అర్థించాడు. దేవకీసుతుడు కృష్ణుడు నీబీద్దకు తగిన వరుడని 
నారదుడు స్వామిలీలలను వర్ణించాడు. ఇంకొన్ని రోజులకు నీ నగరానికి సప్తమద 
వృషభాలు వస్తాయి. అవి తోటలు, వనాలు, మండపాలు కూల్చుకాయి. ప్రజలు 
నీకు మొరపెట్టుకొంటారు. ఆ ఆటోతులను ఎవడు కట్టిపడవేస్తారో ఆ ధీరునకు నా 
కూతురునిచ్చి పెండ్లి చేస్తానని ప్రకటించు. ఆ స్వయంవరానికి రాజులందరు వస్తారు. 
కాని శ్రీకృష్ణుల వారు మాత్రమే వాటిని కట్టిపడవేస్తాడు. ఇదీస్పామిని ఇక్కడికి 
రప్పించే ఉపాయమని చెప్పి నారదుడు ఆ దంపతుల వద్ద సెలవు తీసికొన్నాడు. 

ఈ కథంతా సుదంత తన చెలి ఇందుమతికి చెప్పింది. “అయినా ఎక్కడి 
నందనందనుడు? ఎక్కడీవేను? అతనికీ నా మీద మేమ ఎలా కలుగుతుంది? 
ఇదంతా నీజమవుతుందా? అ సారసాక్షుని వక్షమునందు ఎడబాయకుండా ఎప్పుడూ 
లక్ష్మీదేవి ఉంటుందట. ఆమె ఎంత పుణ్యం చేసీకాందో - అని నిట్టూర్చింది. 
అందుకు ఇందుమతి నవ్వుతూ - 'ఆ కృష్ణుడే సీ భర్త అని పార్వతీదేవే చెప్పింది. 
కనుక చింతవద్దు. నేను ఏదో విధంగా శ్రీకృష్ణుని కలిసి నీపని చకృవెడతాను” = 
అంటూ సుదంతను వనంలోకి తీసుకొన్‌ వెళ్లింది. సుదంత విరహంలో పడింది. 
ఇందుమతి ఓచార్చింది. 


ఆ మరునాడు యోగివేషం ధరించి ఇందుమతి ద్వారకకు వెళ్లింది. 
ద్వారపాలకులు స్వామికి యోగీ ఆగమనం నివేదించారు. స్వామి ఎదురువెళ్లి ఆ 
యోగికి అభివాదం చేసి లోపలకు తీనుకానివెళ్లారు, 'యోగీశ్వరా ! మీ పేరేమిటి? 
మీ ఆశ్రమం ఎక్కడ” మీరు ఎక్కడెక్కడ సంచరించారు. మీరు చూసిన విచిత్రాలు 
చెప్పండి" - అని అడిగాడు కృష్ణుడు. అప్పుడు యోగి శ్లేషతో తన వివరాలు తెలిపి 
= ఈ ప్రపంచంలో నీకు తెలియని విచిత్రాలు ఏముంటాయి. అయినా అడిగావు 
కనుక చెబుతాను విను. కోసలరాజు నగ్నజిత్తుకు గౌరీదేవ అనుగ్రహం వల్ల 
భుముఖుడు' అన్నకొడుకు, 'సుదంత' అన్న కూతురు పుట్టారు. వారికి యుక్తవయస్సు 
వచ్చింది. అందులో సుదంత ఒప్పులకుప్ప, వయ్యారిభామ. ఒకనాడు నారదుడు 


80 


వచ్చి శ్రీకృష్ణుడే ఆమెకు తగిన వరుడని చెప్పే వెళ్లిపోయాడు. అప్పటి నుండి ఆమె 
నిన్ను మనసంతా నింపుకొని ఎదురుచూస్తూఉంది. ఇదీ నేను విన్నసంగతి. నీకు 
చెప్పదగినది కనుక చెప్పాను. ఆపైన నీచిత్తము ఆమె భాగ్యము' - అన్నాడు. “నారదుడు 
చెప్పాక ఇక తప్పుతుందా” - అన్నాడు కృష్ణుడు. యోగికి వీడ్కోలు చెప్పాడు. ఇదీ 
ద్వితీయాశ్వాసము. 

కొన్నాళ్లకు కోసలకు భయంకరంగా రంకెలు వేస్తూ ఆబోతులు వచ్చాయి. 
వనాలను, మండపాలను నాశనం చేసాయి. రాజమార్దంలో వెళ్లి జనాలను కొమ్ములతో 
చీల్చేసాయి. పంటపొలాలను నాశనం చేసాయి, ఒకటనేమిటి? అంతా అతలాకుతలం 
చేసాయి. బయటకు రావాలంటేనే జనాలు భయపడ్డారు. వెళ్లి మహారాజుకు 
విన్నవించారు. ఆయన వాటిని ఆణచివేయిస్తానని ఊరడించి పంపించాడు. ఏడు 
కోడెలను కట్టేపడవేసిన వానికి తన కూతురు సుదంక నిచ్చి పెండ్షి చేస్తానని 
చాటించాడు. అ స్వయంవరానికి రాజకుమారులంతా వచ్చారు. కృష్ణుడూ వచ్చాడు, 
మహారాజు ఆయనను సాదరంగా ఆహ్వానించాడు. అందరికి విడిది ఏర్పాటు 
చేయించాడు, 

ఒకనాడు నగరం బయట విశాలమైన మండపానికీ రాకుమాకులందరిన్‌ 
పిలిపించాడు మహారాజు. “అ ఏడు కోడెలను ఎవరు కట్టివేస్తారో వారికి నా 
కూతురుతో వివాహం చేస్తాను. ఇవిగో పగ్గాలు. ఇవిగో గొలుసులు. ఇవిగో కోలలు, 
ఏవి కావాలంటే అవితీసుకోండి. కోడెలు వచ్చే సమయమయింది. సిద్దంకండి.' - 
అన్నాడు మహారాజు. బ్రహ్మాండం బ్రద్దలయ్యేటట్లు రంకెలు వేస్తూ గిత్తలు ఆ 
మండపానికి వచ్చాయి. వాటి ఆత్భాటము చూసి రాజులు వీత్తరపోయారు. బతికుంటే 
బలుసాకు తినవచ్చు అనుకొన్నారు". అయినా అశచావక కొందరు ముంచుకు 
వచ్చారు. భయపడి కాళ్లాడక వెనక్కువచ్చారు. కొందరు కట్టాలని ప్రయత్నించారు, 
థాని కొమ్ములతో కుమ్మడంతో యోజనం ఆవతలపడ్డారు. 

అప్పుడు కృష్ణుడు లేచాడు. కోడెలకెదురువెళ్లాడు. ఏడురూపాలతో వాటి 
నెదుర్మొని పట్టి కట్టిపడవేసాడు.. ప్రజలంతా పార్షధ్వానాలు చేసారు. సుదంత 
పులకించిపోయింది. వరమాల స్వామీ మెడలో వేసింది. 


81 


కృష్ణుడు స్థంభానికి కట్టివేసిన పిడుకోడెలు ఏడుగురు యక్టులుగా 
మారిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ యక్షులు స్వామిని స్తోత్రం చేసి 
తమ కథను విన్సించారు. 'స్పామీ ! మేము కుజేరుని అనుచరులము. మాపేర్లు 
గుహ్యూడు, పేరుడు, గూబరుడు, గోళుదు, గుహాస్యుడు, కురూరుడు, నంది. ఒకనాడు 
వృషథవాహనుడై పరమశివుడు కుబేరుని చూడడానికి వచ్చాడు. లోపలికివెళ్లడానికి 
దారిని యిమ్మని అడిగారు. మేము మీడిసిపాటుతో - 'నవనీధులకు రాజు మా 
నాయకుడు. నీచమైన ఎద్దు నెక్కి వచ్చిన హీనుడెవ్వుడిని మేము హేళన 
చేసిత్రోసేసాము. దానికి కోపించిన భృంగి ఎద్దులై మీరు అడవుల్లో తిరగండని 
శపించాడు. తప్పు తెలిసికొని మేము అతని కాళ్లపై పడ్డాము. శాంతించిన భృంగి - 
'నారాయణుడు భూభారం తగ్గించడానికి కృష్ణునిగా అవతరిస్తాడు. ఆ స్వామి మిమ్మల్ని 
కట్టిపడవేసి నప్పుడు మీకు శాపవిమోచన మవుతుందని' తరుజోపాయం చెప్పాడని 
చెప్పి యక్షులు మరలా స్వామిని స్తుతించి వీడ్మోలు తీసికొన్నారు. ఇదంతా ప్రజలు 
నోళ్లప్పగించి చూసారు. 

మహారాజు - 'రాజకుమారులారా ! నా కుమార్తె సుదంతను శ్రీకృష్ణునికిచ్చి 
పెండ్లి చేయడానికి నిశ్చయించాను. మీరంతా ఈ వేడుకను చూచి నన్ను కృతార్జుడిని 
చేయవలసినది.” అని కోరాడు. బంధుమిత్రులకు శుభలేఖలు పంపాడు. అందరూ 
వచ్చారు. పెండ్లి 5 రోజులపాటు ఘనంగా జరిగింది. పెండ్లికివచ్చిన రాజులందరినీ 
మవోరాజు ఘనంగా సత్యరించాడదు. వధూవరులకు కట్నకానుకలు ఘనంగా 
చదివించాడు. కూతురు అత్తవారింటికి బయలుదేరింది. తల్లికి కన్నమేగు కదిలింది. 
కన్ఫీళ్లతో కూతురుకు సుద్దులు చెప్పింది. ఇందుమతి మొదలైన చెలికత్తెలు ఆత్మీయంగా 
కౌగిలించుకొన్నారు. కన్నీళ్లతో వడోలు పలికారు. నూతన వధూవరులతో, 
పరివారంతో రధం ద్వారకకు పరుగులు తీసింది. చారిలో ఆసూయ(గ్రస్తులైన రాజులు 
కృష్ణుడిని ఎదిరించారు. పఠాజితులయ్యారు. వధూవరులు ద్వారకలో సుఖించారు. 
ఇది తృతీయాశ్వాసము. 

మూలకథకు మార్పులు కూర్చులు : ఇదీ ఈ కావ్యంలోని కథ. మూలంలో 
25 శ్లోకాలలో ఉన్న కథను కవయిత్రి 235 పద్యగద్యాలకు పెంచారు. కథలో 
కొన్ని కల్పనలు చేసారు. వర్ణనలు పరిమితం చేసారు. ఒక చక్కని కథా కావ్యంగా 
మలిచారు. 


82 


మూలకధకు కవయిత్రి చేసిన మార్పులు కూర్పులు ! 


I. 


మూలంలో నగ్నజిత్తు భార్యపేరులేదు. ఆమె పేరు మోహనాంగి అని, ఆమె 
అంగదేశ రాజకుమారి అని కవయిత్రి కల్పించారు. 


మూలంలో నగ్నజిత్తుకు సంతానం లేదని లేదు. సంతానం లేదని కవయితి 
కల్పించారు. 

మూలంలో నారదుని పాత్రలేదు. సంతానంకోసం నగ్నజిత్తు దంపతులకు 
సంతానగౌరీ(వ్రతం అచరించమని నారదుడు చెప్పినట్లుగా కవయిత్రి 
కల్పించారు, ఇది ఆనాటి సమాజం సంతానకోసం ఆచరించిన వ్రతాలలో 
ఒకటై ఉండవచ్చును. 

మూలంలో నగ్నజిత్తుకు కొడుకులేడు. కవయిత్రి అతనికి సుముఖుడు - 
జన్న కొడుకును అనుగ్రహించారు. 

మూలంతో ఇందుమతి పాత్రలేదు. ఇందుమతి, ఆమె రాయబారము అంతా 
కవయితైి సృష్టే. 

మూలంలో నాగ్నజితి పేరు సత్య అని ఉంది. అష్టమహిషీ కళ్యాణ ద్వాపద 
కావ్యంలో (రచనః తాళ్లపాక తీరువేంగళనాధుడు) నాగ్నజితికి సత్యకీర్తి 
సుదంత అన్ను నామాంతరాలున్నాయి. ఈ కవయి([తై నాగ్నజితిని సుదంత 
అనే వ్యవహరించారు. ఈ కావ్యంలో ఎక్కడా నాగ్నజితీ అన్నపేరే కన్పించదు. 
కానీ కావ్యానికి నాగ్నజితి పరిణయం అని పేరుపెట్టడం ఒక గడుసుదనం. 
మూలంలో నగ్నజిత్తు, కృష్ణుల సంభాషణ దాదాపు 7 శ్లోకాల (56 వ 
అద్యాయం ౩8వ శ్లోకం నుండి 44 వ శ్లోకం వరకు)లో ఉంది. అందులో 
ముఖ్యమైనవి చూడండి, 

నరేంద్రయాచ్చా కవిఖిర్వి గర్హితా 

రాజన్య ఐబంధోర్నిజ ధర్మవర్తినః 

తథాపి యాచే తవ సౌహ్బదేచ్చయా 

కన్యాం త్వదీయాం నహిశుల్మదా వయమ్‌. 

మహారాజా ! స్వధర్మాన్ని పాటించే క్షతియులు ఇతరులను ఏమీ యాచింప 


గూదదని ప్రాజ్ఞులు చెబుతారు. అయినా ఫై స్నేహం కోతుతు ఎటువంటి శుల్మాన్ని 


83 


చెల్లించకుండా నేను నీ కూతురు నాగ్నజితిని అర్దిస్తున్నాను.' - అని కృష్ణుడు అదిగాడు. 

అందుకు మహారాజు ఇలా అన్నాడు. 
కో న్యస్తేమ. భ్యధికో నాథ కన్యావర ఇహేపిత: 
గుకైక ధామ్నో యస్వాంగే శ్రీర్య సత్యనపాయినీ 
కిం త్వస్యాఖిః కృతః పూర్వం సమయ: సాత్వతర్షభ 
ప్పుంసాం వీర్య పరీక్షార్థాం కన్యావర పరీప్పయా 11 
“జగన్నాథా! నీవు సకల సద్గుణ సంపన్నుడవు. జగన్మాత లక్ష్మీదేవి ఎప్పుడూ 

నీ వక్షస్థలం నందే నివసిస్తూ ఉంటుంది. నా కూతురుని చేసీకోవాలని ఎంతోమంది 
కోరుకొంటున్నారు. కాని వాళ్లలో నీ వంటి గుజవంతు డెపరున్నారు. నా బిడ్డను 
చేసికోవాలనుకొన్నవారి బలపరాక్రమములు పరీక్షించడానికి ఇంతకు ముందే మేమొక 
ప్రతిజ్ఞ చేసియున్నాము - అంటూ ఆ తర్వాత శ్లోకాలలో దానిని వివరించాడు. 
అష్టమహిషీ కల్యాణ ద్యిపదకావ్యంలో కూడ ఈ సంభాషణ యథాక్రమంగా ఉంది. 

'వల్లవీపల్లవోల్లాస" కావ్యంలో కూడ మాడభూషి కవి - కృష్ణుడు ఆర్జునాదులతో 

కోసలకు వచ్చాక - నగ్నజితిని తనకిచ్చి పెండ్రిచేయమని అర్జునుడితో రాయబారము 

పంపుతాడు. అక్కడా ఇదే క్రమము. స్పాయంవరం ప్రకటించాక మరలా ఈ సంభాషణ 
శోభాకరము కాదని కాబోలు ఈ బాలకవయిత్రి ఈ శ్లోకాలను (తోసిరాజన్నారు, 

ఈ నంఖభాషణను విడిచిపెట్టారు. స్వయంవరానికి బఐలపర్‌క్ష ముందుగా 

కాదు. 

ర. మూలంలో నగ్నజిత్తు పశుసంపదలో మదించిన ఏడుకోడెలు ఉన్నట్లుగా 
ఉంది. కవయిత్రి వాటిని భృంగి శాపాన్ని అనుభవిస్తున్న యక్షులని వారి 
పేర్లతో సహా చెప్పారు. ఈ వ్లాష్‌బ్బాక్‌ కథ నాకు విపురాణంలోను తగలలేదు. 
ఇది కూడ కవయిత్రి కల్పన అని సందేహంగా. ఉంది. ఈకార్యకారణ 
సంబంధం వలన కధాఐంధం బలపడింది, 

9. వధూవరులు ద్వారక వస్తున్నప్పుడు అసూయగ్రస్తులైన రాజులు కృష్ణుడిని 
ఎదుర్శొన్నారు. అప్పుడు వారిని అర్జునుడు పారద్రోలినట్లు మూలంలో ఉంది. 
ఈ కావ్యంలో అసలు అర్జున పాత్రలేదు. 


84 


ఇదీ ఈ కావ్యంలో ఈ బాల కవయిత్రి చేసిన ప్రధానమైన మార్పులు. 
నాగ్నజితి పెండ్లి కథ వంటిదే నిలపెండ్లికథ. ఎరన్ర హరివంశం దీనిని సవిస్తరంగా 
కథనం చేసింది. అందలి నీలపెండ్షి కథ ఏమిటంటే - 

హరివంశంలో నీలపెండ్లి కథ : విదేహరాజ్యంలో కుంభకుడు అన్న గొల్లరాజు 
ఉండేవాడు. అతని చెల్లెలు యశోద. అతనికి భార్య ధర్మద వలన శ్రీరాముడు, 
నీకాదేవి పుట్టారు. పూర్వం తారకాసురునితో జరిగిన యుద్దంలో విష్ణువు కాలనేమి 
ఏడుగురు కొడుకులను సంహరించాడు. ఆ పగతో కాలనేమి కొడుకులు కుంభకుని 
ఇంట్లో ఏడు మద వృషభాలుగా జన్మించారు. కృష్ణునిపై పగబట్టారు. ఊరును 
పాడు చేసారు. వాట్‌ బాధలు పడలేక ప్రజలు రాజుకు మొరపెట్టుకొన్నారు. రాజును 
కుంభకుని పిలిపించి వాటిని అదుపులో పెట్టుకోమన్నాడు. కుంభకుడు ఎన్ని యుక్తులు 
పన్నినా. అవి అలివికాలేదు. ఇంతలో బలరామకృష్ణులు విదహకు వచ్చారు. అది 
తెలిసీ ఆబోతులు నగరాన్ని రచ్చరచ్చ చేసాయి. వాటిని చంపిన వానికి తనకూతురు 
నీలనిచ్చి పెండ్లి చేస్తానని కుంభకుడు ప్రకటించాడు. కృష్ణుడు ముందుకు వచ్చాడు. 
పూర్వ వైరం గుర్తువచ్చి ఆబోతు రూపాలలో ఉన్న కాలనేమి కొడుకులు ఉగ్రులై 
కృష్ణుని మీదకు దూకారు. కృష్ణుడు వారితో పోరాడి నేలకూల్చాడు. నీలాక్చష్టుల 
పెండ్లి వైభవంగా జరిగించి. 


ఈ కథ సంస్కృత హరివంశంలో లేదు. సంస్కృత భాగవతంలోని నాగ్నజితి 
కథను ఎర్రన నీలపెండ్లికథగా 55 పద్యగద్యాలలో (హరివంశము పూర్వభాగము 
6వ ఆశ్వాసం 120 వ పద్యంనుండీ 174వ పద్యం వరకు) రస స్న్పోరకంగా 
కథనం చేసాడు. ఆబోతుల కయ్యానికి కార్యకారణ సంబంధం పటిష్టంగా చెప్పాడు. 
కథలోని ఈ జిగిబిగి భాగవత నాగ్నజితి కథలోలేదు. అష్టమహిషీ కళ్యాణ కావ్యంలోని 
నాగ్నజితి కథలోనులేదు. సంస్కృతాంధ్ర భాగవతాల ననుసరించిన మాడభూషి 
నరస్‌చహోచార్యుల నాగ్నజితి కథలోకూడా ఇది పేలవంగానే ఉంది, కాని 
బాలశారదాంబి గారు భృంగి శావ వృతాంఠాన్ని కల్పించి కథను కొంత 
పటిష్టంచేసారు. 

వర్దనలు ! ఈ కావ్యాన్న శారదాంబగారు కథా ప్రధానకావ్యంగా (వాసొరు. 
రచనలలో అభ్బుదయభఖావాలు (ప్రతిఫలించాలని వీరేశలింగం పంతులుగారు ఎంత 


85 


ఉద్గోషించినా కవులు సంప్రదాయము పరిధిని దాటిరాక ప్రీ అంగాంగ వర్ణనలతో, 
వెర్రిమొడ్రి విరహాలతో ఒళ్లు విరుచుకొంటున్న (ప్రబంధాలను వ్రాస్తున్న కాలమది. 
అవి కాంతాసమ్మిత కావ్యాలు కావు. వాటిని పరిహరిస్తూ అవసరమైన మేరకు 
ఆరోగ్యకరమైన పర్ణనలు చేస్తూ శారదాంబగారు ఈ కావ్యాన్ని కాంతా సమ్ముతంగా 
(వ్రాసారు. అందలి వర్టనలు చూడండీ. 


1. 


10, 


11. 


పుర వర్ధన - 11 పద్యాలు (1వ ఆశ్యాసం 11 నుండి 21 వ పద్యం 
వరకు] 


నగ్నజిత్తు వర్ణన - 2 పద్యాలు (1వ అశ్వాసం 22, 28 పద్యాలు) 
మోహనాంగి వర్ణన rE! పద్యాలు (1వ ఆశ్వాసం 24 నుండి 27 వ పద్యం 
వరకు) 


వనవర్దన - 1 పద్యం (1 ఆశ్వా 29) 


సుదంత యౌవనం = శ పద్యాలు (2వ అక్వా 6 నుండి 8 వ పద్యం 
వరకు మరియు 2 వ ఆ, 66 వ పద్యం) 

వసంత వర్ణన - 3 పద్యాలు (2వ ఆశ్వా, 9నుండి 11 వ పద్యం వరకు) 
శ్రీకృష్ణ వర్ణన - 2 పద్యాలు (2వ అత్చా 21, 22) 

సుదండ విరాక్‌ - ౩ పద్యాలు (ఎవ అ 45 నుండీ శక్‌ వ పద్యం 
వరకు) 

ఇందుమతి యోగి వేష వర్దన - 1 పద్యం [2 వ ఆశా 55 వ పద్యం) 
వృషభ విజ్బంభణము - 4 పద్యాలు (3 వ ఆశ్వా ౩ నుండి ఈ వ పద్యం 
వరకు) 

వివాహా వర్తన - 6 పద్యాలు (3వ ఆశ్వా. 65 నుండీ 70 వ్‌ పద్యం వరకు] 
మితిగల వర్ణనలతో కథాప్రధానంగా సాగేసైలిని పురాణశైలి అని అనడం 


ఒక అభిప్రాయంగా సాహిత్య లోకంలో కన్పిస్తుంది. ఆ వధంగా చూస్తే ఇది ఒక 
ఐబఘుపురాణ ఖండమని చెప్పవచ్చును. (ప్రథమ (ప్రయత్నంలో (ప్రతికవీ తన 
పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకొంటాడు. ఫైౌధసమాస గ్రథనంతో పాఠకులను ఉక్కిరి 


86 


బిక్కిరి చేస్తాడు. కాని ఈ కవయితి ఆ పుంత (ద్రొక్కలేదు. అందువల్ల కావ్యం 
మృదుమధురపాకంలో పడీంది. 

ఇందలి వర్ణనలు సహజ సుందరమైనవి. అవతారికలోని బ్రహ్మస్తుతిని 
క  తనగరితమోము చందుడుద 

గని భయమందిన స్వపీఠ గర్భములకుం ట్రీ 

తినిం చేయంగ వాజిని వా 

కున నుంచిన ధాత మమ్ముం గూరిమినేలున్‌. నాగ్నజితి 1-5 

చంద్రునికి పద్యానికి విరోధము. ఆ పునాదిపై ఈ ఉత్రేక్షా సౌధమును 
కవయిత్రి నిర్మించారు. బ్రహ్మదేవుని అర్జాంగి సరస్వతి. ఆమె ముఖం చంద్రునివలె 
అందంగా ఉంది. తన థియుకాలి ముఖమనే చందమామను చూసి భయపడిన 
తామర గద్దియ (స్వ్పపీఠ గర్భముల)కు (భయంలేదని చెబుతున్నట్లుగా) ఆమెను 
బ్రహ్మాతన నాల్మ్ళపై నిల్పుకాన్నాదు. ఆ స్వామి మమ్ములను రక్షించుగాక - అని 
అర్థం, ఇది ఒక చక్మనీ కల్బన. 

అట్లే కోసల నగరాన్ని వర్ణించే సీసవద్యం చూడండి, 
సీ సకలంబులగు వృక్షజాతులు గల తోంట 

అను గొప్పులవు నరణ్యముబ లోడ 
తేటలౌతియ్యని సీటికాలువలుగా 
నలరు నదీప్రవాహముల తోడ 

గ్‌. ధారుజణీదేవి నిజరూపధారిజియయి 

యచట నివసించి యున్నదో యనంగనొప్పు. నాగ్నజితి 1 - 11 


కోసల నగరంలో అందమైన వనాలేకాక, నగరసమీపంలో పెద్దపెద్ద అరణ్యాలు 
కూడ ఉన్నాయి. ఆ అడవుల వలన వీచే చల్లని గాలులకు నింగిలోని మబ్బులు 
చల్లబడి, నెలకు నాల్హువానలు కురిసి, నదులు జీవనదులయ్యాయి. వాటి మధుర 
పంటజలాలు భూములను సస్య లం చేస్తుఉంటే, భూదేవి నిజరూపంతో అక్కడ 
నివసిస్తూ ఉందా అని అస్పిస్తుందట. ఎంత ఆహ్లాదకరమైన వర్ణన ! కాని నేటి 


87 


మనిషి అడవులను నరికి వేయడంతో ప్రకృతి సమతౌల్యం దెబ్బతిన్నది. గ్లోబల్‌ 
వార్మింగ్‌ పెరిగింది. ప్రతి ఊరులోను కనిసం సామాజిక వనాలనన్నా పెంచడం 
నేటి మనిషి కర్తవ్యం. 

ఆ నగరపు కోటపై ఉన్న సాలభంజికలు, 
ఉ. ఆ నగరంపు గోటపయి నందము నొప్పెడీ సాలభంజికా 

శ్రేణుల సీడలెంతయును జత్రిత వేయ జటంబు లోపలన్‌ 

గానంగ రాంగ నప్పురప్పు నాజెముం జూడంగ్‌ నాగకస్థుకల్‌ 

పూసి రసాస్టలిన్‌ వెడలి భూమికి వచ్చిన మాడ్మీం దోండెడీన్‌. 1-12 

కోసల నగరపు కోటమీద వరుసగా సాలభంజికలు వెక్కబచ్టాయి. కోట 
చుట్టూలోతైన అగడ్త ఉంది. అందలి నీళ్లలో ఆ సాలభంజికల సీదలు అందంగా 
కన్పిస్తున్నాయి. అవి ఎలాఉన్నాయంటే - ఆనగరం అందం చూడడానికి పాతాళలోకం 
నుండి పనికట్టుకుని వచ్చిన నాగకన్యల లాగఉన్నాయట. 

కోసల నగరంలోని హర్య్యాలు, 


గీ.  శేజరిల్లెడి పట్టణ రాజకీర్తి 
యనెడి గంగ యురగపురి కరింగి నిండి 


యుష్పరమునకుం బొంగంగ నుబుకు బుగ్గ 

అనంగందోవెడి నచ్చటి పార్వ చయము, (1-13) 

కోసల నగర రాజుల కీర్తి అనేగంగ పాతాళలోక మంతాసీండి, ఆకాశానికి 
పొంగగా ఉవీకిన సిటి బుగ్గల్లాగ ఆనగరంలోని హద్య్యాలు శోఖిస్తున్నాయన్‌ కవయిత్రి 
అందంగా ఉగ్రేక్తించారు. కీర్తి యశస్సులను సమానార్థకాలుగా భావిస్తుంటారు. 
కాని - 

'దానాది ప్రథవా కీర్తిః 

ప్రతాపాది భనం యశః 

- దాన ధర్మాల వల్ల వచ్చే పేరుప్రతిష్టలను కీర్తి అని, ప్రతాప పొండిత్యాల 
వల్ల వచ్చే పేరుప్రతిష్టలను యశస్సు - అని అంటారని మళ్లినాధసూరి తన వాదనలలో 
అందలి సూక్ష్మాన్ని వప్పిచెప్పాడు. 


88 


కోసల నగరంలోని రాజకుమారులు - 'డుయసీ హృదయ చోరులు నింక 
కడున్‌ మసోహరా కారులు - అని శారదాచబ వర్ణించారు. సాధారణంగా 
(ప్రబంధకవులు రాజకుమారులను 'మానిన్‌ మన్మృథులని' వర్ణిస్తుంటారు. కాన్‌ ఈ 
రచయిత్రి స్తీ కనుక భార్యల హృదయాలను దొంగిలించినవారు. ఆంటే వారి 
స్వచ్చమైన ప్రేమకు పాత్రులైన వారని అపురూపంగా చిత్రించింది. స్త్రీ పృాదయం 
ఎప్పుడూ భర్త (ప్రేమను కాంక్షిస్తుంది. స్త్రీల రచనలలోనే ఇటువంటి అమూల్యమైన 
అనుబంధాలు ఆర్రంగా తగులుతాయి. ఈ పద్యంలో భార్యాభర్తల అనుబంధాన్ని 
ప్రదర్శిస్తే క్రింది పద్యంలో అన్నాచెలైళ్ల అనుబంధాన్ని చాలాఆత్మీయంగా చిత్రించింది 
ఉ. ఆ వుదమందుం గా౭ప్తులు స్వయంకృషి వల్లను బండుధాన్యమూల్‌ 

గోప్పుడ పచక్తి మాదిరిగం గుప్పులు వైవపంగ వానిందాంకుచుం 

బ్రావునంజేరియున్న వెలిమబ్బుఆం జూడంగ దవ్ముంగంపకై 

దాపున నున్న చెల్లెలగు దైవత గంగ యనంగ దోంజెడిన్‌. (1-17) 

ఈ పద్యంలో చాలా అరుదైన మంచి కుటుంబ నంప్రదాయం ఉంది, 
శూద్రులు విష్ణు మూర్తి పాదం నుండి పుట్టారు. గంగాదేవి కూడా ఆ స్వామి పాదం 
నుండే పుట్టింది. కనుక శూడులకు, గంగాదేవికి అన్నాబెల్లెండ్ర అనుబంధం ఉంది. 
ఆ నగరంలోని శూద్రులు చెమటలు చిందించి ధాన్యాన్ని పండించారు. కుష్పునూర్తు 
ఛాన్యాన్ని పంట కళ్లంలో బాగా వత్తుగా రాసులు పోసారు. అవి ఎత్తెనగోపుతాల 
లాగ ప్రకాశిస్తున్నాయి. ఆ కుప్పలపైన చేరిన దూదిపింజెల వంటి తెల్లని మబ్బులను 
చూస్తుంటే - తాలిగంపధాన్యం కోసం వచ్చిన వారిచెల్లెలు గంగాదేవిలాగ ఉన్నాయట, 
ఇప్పుడు కనబడడం లేదుకాని - ఒకనాడు తెలుగునాట రైతులు తాము పండించిన 
ధాన్యం పంటకళ్తంనుండి ఇంటికి తరలించే ముండు - ఆ రాశీ నుండి తొలి గంప 
థాన్యంగా కొంత ధాన్యాన్ని తమ చెల్లికో, అక్కకో ఆత్మీయంగా అందించే సంప్రదాయం 
ఒకటి ఉంది. మరుగున బడ్డ నాటి సంప్రదాయాన్ని పెకలించిన ఈ కవయిత్రికి 
మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఆరుగురు అన్నల ప్రేమానురాగాల వర్షంలో తదిసి 
ముద్దయిన ఈ కృతికర్త తన అనుభూతిని ఆత్మీయంగా ఈ పద్యంలో చిత్రించింది. 

ఈ కావ్యంలో చెప్పుకోదగినది ఇందుమడీ రాయబారము. రాయబారం 
నడిపేవ్యక్తికి శాస్రంతోపాటు చాలా వ్యవహారశైలి, లౌక్యము, లోకజ్ఞానము బాగా 


89 


తెలిసీఉందాలి. ఇవన్నీ కలబోసిన వ్యక్తిత్వం గల తిక్కన సోమయాజిగారు భారతంలో 
సంజయరాయబారము, శ్రీకృష్ణ రాయబారాలను చాలా ఉదాత్తంగా సిర్వహించారు. 
నైషధంలో హంసరాయబారము కూడా బాగానే ఉంటుంది కాని - అంధ్రసాహిత్యం 
మొత్తం మీద తిక్కనకు ఎదురొడ్డి సమస్మంధంగా నిలబరద్దవాడు పంగశీసూరన గారు 
ఒక్నరే. ప్రభావతి ప్రద్యుమ్న! కావ్యంలో “శుచిముఖిని' - తిక్కనకు ఒక ఆకు 
ఎక్కువ చదివాడా అన్నంత ఉన్నతంగా నిర్వహించాడా మహాకవి. ఆంధ్రసాహిత్య 
పాఠరమ్యాన్నంఠతా ఆపోసన పట్టిన సాహితీ అగన్యులు ఆచార్య పింగళి లక్ష్మీ 
కాంతంగారు. ఆ మహనీయులను అంచనావేసిన అమృత వాక్యాలు ఇక్కడ 
స్మరజీయాలు చూడండి. 


"ఆంధ్ర కవులలో నిరుపమాన ప్రతిభా సాకల్యము గల కవి తిక్కన 
సోమయాజి. అయన యొక యుగ నిర్మాత. ఒక పరమ గురువు, ఒక శీల్పాచార్యుడు. 
ఈ త్రివిధాత్మక శక్తియే యాయన ప్రతిభాసాకల్యమునకు తార్మాణ, ఇందుమొదటి 
దానితో శ్రీనాధుడు, రెండవ దానిలో పోతనయు, మూడవ దానితో సూరనయు 
తిక్కన ద్వితీయులు. శిల్పచాతురిలో శారదాదేవి దిద్దిన సూరనదే పైచేయి అనిపించు 
లక్షణములు క్వాచిత్మముగ సూరన కవిత్వమున కలవు. ఇందుకు కారణము భారత 
మనువాదమును, కళాపూర్ణోదయము స్వ్పతంత్రమునగుటయే” - ఆంధ్రసాహిత్య 
చరిత్ర పుట 398. 

ఆఅ మపోాకవ్పులు నిర్ధేశించిన చః 'ప్రౌాధనాగ్వివేక వులసనమును అనంతర 
కవులు అంతో సమర్థవంతంగా నీర్వాహించలేకపోయారు. తపతీ సంవరణములోని 
చిలుక, చారుచంద్రో దయములోని చిలుక, వల్లవీపల్లవోల్లాసములోని హంస - 
ఇత్యాదిగా గల (ప్రాచీన ప్రబంధాలలో పిట్టలు నిర్వహించిన రాయబాతాలన్నీ 
ప్రణయబారాలే. ఇవన్నీ పాఠకులకు వెగటు గొలిపే శిరోభారాలి. చతురత లేక 
అవి అంతగా రాణించలేక పోయాయి. ఈ కావ్యంలో ఈ పదహారేళ్ల పసిరచయిళి 
కూడ ఇందుమతీ రాయబారాన్ని నిర్వహించారు. అదీ సాధారణమైనదైనా, ఆమె 
వయసు రీత్యా యోచిస్తే మేల్తరమైనదే. ఇందుమతి శ్రీకృష్ణునితో తనను తాను 
న్లేషలో పరిచయం చేసికొన్న విధానం ముచ్చటగొలుపుతుంది. చూడండి. 

గ. అయ్య! చక్కగ మారహస్యంబునెల్ల 


వినందగును యోగమార్గంబు గనుమ! హంస 


90 


గతిదెలిసీ శుకవాక్యసంగతి నటించి 

ఇచ్చ నుద్యానములను జరింతుమేము. (2-61) 

అయ్యా! మా రహస్యాన్ని చెబుతాను విను (ఆంటే నాగ్నజితి పెండ్లి విషయమై 
రహస్యంగా మాట్లాడడానికి వచ్చాననడం) పాంసవంటి మనోహరమైన నడకలతో, 
చిలుక వంటి ముద్దు ముద్దు పలుకులతో ఎప్పుడూ ఉద్యానవనాలలో విహరిస్తూ 
ఉండేవాళ్లము. నీకు మా చెలి నాగ్నజితిని కూడు మార్గము (యోగమార్గము) కలదని 
తెలిసికొనుము - అను ఇందుమతి పరంగా ఆద్దం. 

అయ్యా ! మా రహాస్యాన్ని చెబుతాను విను (అంటే ఒక్కొక్క యోగి 
ఒక్నొక్కమారాన్న అనుసరిస్తాడు. కనుక వా పద్దతిని కూడా చెబుతాననడం). యోగుల 
పద్ధతుల నెరీగీ, శుకమవార్షీ తత్త్వమార్దాన్ని అధ్యయనం చేసి హ్లేచ్చుగా ఆకాశ 
మార్గంలో (ఉత్‌+యానము) చరిస్తూ ఉండే బుషులము మేము అని బుషి పరంగా 
అర్థం, 
ఇవె. ఏడనైన మేము నాడువారము యిందు 

మతి మదాఖ్య సుమ్ము మాన్యచరిత! 

లలిత మమ్ము గోసల క్ష్యాశయులముగా 

దెలిసికొమ్ము కృష్ణ! దేవదేవ ! (2-62) 

మేము ఆడవాళ్లము. నా పేరు ఇందుమతి. మేము కోసల దేశానికి చెందిన 
వాళ్లము - అని ఇందుమతి పరంగా అర్థం. 

లోక కళ్యాణం కోసం మేము అన్నిచోట్ల సంచరిస్తూ ఉంటాము. ఇప్పుడు 
నేను 'మతిమంతుడు' అను పేరు గలవాడను. నన్యాసి లక్షణాలను (గోన 
లక్ష్యాతయులము! ఆశ్రయించిన వారము - అని బుష్‌ పరంగా అర్దం. 

ఇలా తనను తాను చమత్మారంగా పరిచయం చేసికొని ఇందునుతి తొలి 
పరిచయంలోనే శ్రీకృష్ణుడిని తన మాటలకు ఆకర్షితుడిని చేసికొంది. కోనల 
రాజదంపతులు వాడి సంతానం గుదించి వపదించి, నాగ్నజితి అందాస్ట 
హృదయాన్ని ఒకె ఒక్క పద్యంలో బహుచమత్నారంగా వర్ణించింది. 
సీ కనకాంగి యని చాలం గొనియాడంగా వచ్చు 

నాయకి యని యనందగును సుమ్ము 


91 


కీరవాణి యటంచు. గీర్తింపంగా వచ్చు 
నందమైన వరాళి యనంగ నొప్పు 
కళ్యాణి యనుచు వక్కాణింపంగా నొప్పు 
పన్నుగ శ్యామగాం నెన్నవచ్చు 
సింహేంద్ర మధ్యమాంచిత యనంగాదగు 
నొప్పైన లలితగాం జెప్పవచ్చు 
గ్‌. శవణములు శ్రీలు మేఘరంజనలు కురులు 
నాఖిపున్నాగ మక్తి కర్ణాటకంబు 
కెరవుర ! చానిమోహనాకారమెన్నం 
జెడవిం గదచింప రాగము లొదవుచుండు. (2-66) 


ఆమె బంగారు రంగు దేహం కలది. ఆమెశ్చంగార రసావలంబనము 
(నాయిక) కల్గిన పడుచు. ఆమె మాటలు చిలుక పలుకుల వలె ముద్దులు మూటగడు 
తుంటాయి. నొసలు (వరాళి) అందంగా, విశాలంగా ఉంటుంది, కళ్యాణ గుణములు 
కలిగినది. ఆమె పదహారేళ్ల వయస్సు (శ్యామ అంటే పరిపూర్ణ యౌవనవతి అని 
కొందరు) కలది. ఆమె నడుము సించాం నడుమువలె సన్నగా ఉంటుందీ. ఆమె 
శరీరమే కాదు వాదయము కూడా మృదువైనది. చెవులు శ్రీకారమును 
బోలిఉంటాయి. కురులు కరిమబ్బువలే నల్లగా ఉంటాయి. ఆమె నాధి పున్నాగ 
పువ్వువలే ఉంటుంది. కన్నులు కర్గ్ణాటకాలు (అంటే చెవుల వరకు వ్యాపించిన 
విశాలనేశ్రాలు అని), ఆ సౌందర్వరాశి పెదవి కదిపితే రాగరంజిత మవుతాయి. 
అంటే ఆమెపెదవులు ఎర్రనివని అర్థం. 

ఇక్కడ చెప్పబడిన - కనకాంగి, నాయకి, కీరవాణి, పంతువరాళి, కళ్యాణి, 
శ్యామ, సీంహేం[ద్ర మధ్యమము, లలిత, శ్రీ, మేఘరంజన, పున్నాగ, కర్ణాటక - 
ఇవన్నీ రాగాలపేర్లు. ఈ రాగాలతో అమె నాగ్నజితి వర్ణనను శ్లేషలో చేసింది. 
కథానాయిక సంగీతశాస్త్ర విదుషీమణి అని కూడ గడుసుగా స్ఫురింపజేసింది. 

జెరవుర ! దాని మోహనా కారమెన్నం 

వెదవిం గదిలింద రాగము లొదువు చుండు. 


ఈ పద్యపాదాలలో చాలా అర్జాలు స్ఫురిస్తున్నాయి. ఆమె అందమైన రూపాన్ని 


92 


ఎవరు వర్టించాలనుకొన్నా రాగాలు ఒలుకుతాయి, ఆ అందాలరాశి మాట్లాడటానికి 
పెదవులు కరీపినా రాగాలు పలుకుతాయి. అంటే ఆమె మాటలు అంత మధురంగా 
ఉంటాయని అర్ధం, ఇక్కడ సాహిత్యానికి సంగీతాన్ని ముడివేసి ఈ బాలకవయి(త్ర 
చక్కని స్వారన్యం చూపించారు. ప్రాధభావాలొలికించారు, 

మాధవ శతకంలో 1ప్రతిపద్యంలోను గీ విద్యను ఘంటాపథంగా చాటిన 
ఈ |గ్రంథకర్తి ఈ కావ్యంలోను దానిని వదిలిపెట్టలేదు. కోసల నగరంలోని ఇల్లాండ్రు- 

పరగ సంగీత సాహిత్య సరణి దెలసి 

పనుల యందును బ్రాల్మాలం కను జరింత్రు. (1-20) 

= అని నంగీత సాహిత్య విచ్యలనభ్యసించి, విద్యవలన సాధించిన 
వివేకృప్రాఢితో సమర్ధవంతంగా కార్యకలాపాల నిర్వహిస్తుంటారని వర్ణించింది. తన 
కావ్య కథానాయికకు కూడ = 
ఉ. వీజీయ చేతబట్టుకొని వీనుల పండువుగాంగ నింపుగా 

గానము సేయనేర్చె మృదు కావ్యములన్‌ ఐరియింవ నేర్చెగా 

పూని సునీతిమంతములం బొత్తములన్‌ రచియింపనేర్చె న 

మ్మానిని చిత్రలేఖనము మానుగ జేయంగ నేర్చెనెంతయున్‌. (2-4) 

నుదంత వీణను మీటుతు వీనులవిందుగా గానం చేన్తుండేది. ఆ 
గానమాధుర్యానిక్‌ రాళ్లు కూడ కరిగిపోతాయి. మధుర కావ్యాలను అధ్యయనం 
చేయడమే కాకుండా పండిత సభలలో కమ్మగా పాదుతుందేది కూడా. పండిత 
సమ్మతమైన (గ్రంథాలను కూడ(వాయడం నెర్చుకొంది. అంతేకాదు అందమైన 
చిత్రాలనుగీయడం కూడ నేర్చుకుంది. - అంటూ తన (ప్రతిభలన్నిటిని తన 
కావ్యనాయికకు ఆపాదించింది. 


రఘువంశంలో కాళిదాసు - “చతస్రశ్చతురర్ద వోవమాః తతార విద్యాః 


(రఘు ౩-30) చతున్సముద్రాల వంటి చతుర్వొద్యలను రఘువు నేర్చుకాన్నాడని 
వర్ణించాడు. చతుర్విద్యలంటే - 'అన్వీక్షకీ, త్రయీ, వార్తా, చండన్‌తిః చత|ప్రో 
చాజవిద్యాః - అని కామందక నీతిశాస్త్రం చెబుతుంది. 1. అన్వీక్షకి - అంటే 
తర్మం, వేదాంతం (ఆధ్వాత్నిక విద్య), 2 త్రయీ = అంటే బుగ్వేనము, యజశ్చేదము, 
సామవేదము 3. వార్తా - అంటే జొపయోగిక కళలు, విద్యలు - వ్యవసాయం, 


93 


వాణిజ్యం, బెషథ విజ్ఞానం మొదలగునవి. 4. దండనీతి - అంటే రాజ్యుపరిపాలనా 
విధానం. ఇదీ సమగ్రమైన విద్యాస్వడూపం, పూర్వం రాజకుమారులు, మంత్రి 
కుమారులు ఇలాంటి సమగ్ర వీడ్యనే అభ్యసించేవారు. ఈనాటి విద్యార్థులు వీటిలో 
త్రయీ, దండనీతి విద్యలకు ఆధునికవు ముసుగులో కాత్తకాత్త పేర్లు పెట్టుకొని 
అధ్యయనం చేస్తున్నారు. 

ఈ కావ్యనాయిక వార్తా విద్యలో నిష్టాతురాలయింది. (ప్రాచిన కావ్యాలలో 
స్రీలు పెండ్లి చేసికొన్న తర్వాత కూడ తమ భర్తల దగ్గరో, ఇతర గురువుల దగ్గరో 
విద్యాభ్యాసం చేసినట్లుగా కన్చించింది. అజుడు తన భార్య ఇందుమతిని గురించి 
- వప్రీయశిష్యా అలితే కళావిధౌ(రఘు 6-67} అలిత కళలలో తనకు 
మైయశిష్యురాలు అని అంటాడు. “మాళవికాగ్నిమిత్ర కథానాయిక గణదాసుడనే 
నాట్యాదార్యుని వద్ద సంగీతాభినయాలను వేర్చుకొంటుంది. కానీ వివాహానంతరం 
ఈ కాష్యకర్రి తన విద్యలను నారినాగు కడపెట్టవలసిన స్థితి ఏర్పడడం విచారకరం. 

రఘువంశంలో అక్ష్మణ, శత్రుఘ్నులు = 'సమ్ముగారాధితా విద్యాపబోధ 
వినయావివ' - బాగా ఆభ్యసీంచిన విద్యవలన పుట్టు తత్త్వజ్ఞాన, ఇంద్రియ 
జయములవలె పుట్టారని కాళిదాసు వర్షించాడు. అంటే విద్యయొకృ్మఫలం కేవలం 
(బ్రతుకనేర్చిన జ్ఞానమేకాదు ధర్మదృష్టి ఇంద్రియ నిగ్రహం కల్గిన నీతివంతమైన 
నడవడిక కూడ. అందువల్లనే శారదమ్మగారు విద్యమాత్రమే స్త్రీకి అమూల్యమైన 
అలంకారమని బలంగా ప్రబోధించారు. కాని నేటీ విద్యా విధాన మాహాత్మ్యము 
ఏమిటో కాని నేటి విద్యాహీనులకన్నా విద్వావపంతులే ఇండ్రయలౌల్యులుగా, 
అవినితిపరులుగా కన్పిస్తున్నారు. 

కండ చెక్కర కలిపిన మంచినీళ్ళ పానకమవుతాయి. ఆచేవిధంగా విభావ, 
అనుభావ, సంచారి భావాలతో నిండిన కావ్యరసం మాధుర్యాన్ని కల్గిస్తుంది. 
పానకంలో కండచక్మెర, ఏలకులు, మీడరియాబపొడ్‌ మొదలైనవి కలిసి మరింత 
రుచిని కల్గిస్తాయి. అదేవిధంగా సహృదయులస్టాయిని విభావ, అనుఖావ, సంచారి 
భావాలు కలిసిన కాష్టం మాధుర్యాన్ని కల్గిస్తుంది. అటువంటి రసం ఈ కావ్యంలో 


ఏదీ అంటే చప్పున చెప్పడం కష్టం. స్టూలదృష్టికి శృంగార రసం అన్పిస్తుంది కానీ 
ఇందులో ఆదెక్కడా పోషించబడలేదు. (ప్రభావతీ ప్రద్యుమృకావ్వాన్ని పింగళిసూరన 


94 


కూడా కథ(ప్రధానంగా వ్రాసి, శృంగార రసపోషణ కోసం 5 వ అశ్వాసమంతా 
సంభోగ శృంగారాన్ని విచ్చలవిడిగా దృశ్యమానం చేయవలసివచ్చింది. కథా 
(ప్రధానమైన కావ్యాలకు ఇది తప్పుడు. 

ప్రబంధాలలో కథ పెండ్లి నడకనడుస్తుంది. రెక్కపట్టుకొని లాగినా నడవదు. 
విసుగు పుట్టిస్తుంది. ఈ(గ్రంథంలో కథతోపాటు పాఠకుడు కూడా పరుగులు 
తీయాల్సిఉంటుంది. (ప్రబంధ కథ టీవిపీరియల్‌లా ప్రతి కదలికను చిత్రిస్తుంది. 
ఈ (గ్రంథంతో కథతీసే పరుగులకు ఎన్నో దృశ్యాలు కళ్లకు అందవు. 

పెండ్లి అయిన కూతురును అత్తవారింటికి పంపేటప్పుడు బాధతో తల్లిదండ్రులు 
కాన్ని సతీధరాలు, నీతులు చెబుతారు. తెలుగునాట ఇది ఒక సంప్రదాయం. ఇది 
కావ్యాలలో కూడా కన్పిస్తుంది. దమయంతి అత్తవారింటికి వెళ్లునప్పుడు తండ్రీ ఆమెకు 
బుద్దులు (శృంగార నైషధం 7-8,9) చెబుతాడు. శకుంతల కాపురానికి వెళ్లేటప్పుడు 
కణ్బామహర్షి బోధించిన సతీధర్మాలు శాకుంతల కావ్యానికే (శృంగార శాకుంతలము 
4-71 నుండి 42వ పద్దుం వరకు] అలంకారాలు. అనంతర ప్రబంధాలలో చీటి 
జాడలు అంతగా కన్పించవు. వల్లపీ వల్లవోల్లానంలో ఆ ఊసే కనిపించదు. 
శారదాంబగారు మూడుపద్యాలలో మోహనాంగి చేత కూతురుకు చక్కని నీతులు 
చెప్పించారు. పేదవాళ్లను ఆదరించమన్‌ు, వనివాళ్లవట్న (డైమానురాగాలు 
చూపించమని ప్రత్యేకంగా చెప్పించారు. ఇది సమాజం పట్ల బాధ్యత, గౌరవం, 
అనురాగాన్ని ప్రదర్శించే ఉదాత్త సంన్మార విశేషము. రాధికా సాంత్వనంలో తల్లి 
కూతురుకు 'కాయజోపనిషత్తులను బోధించి కామశాష్ర్రోపాధ్యాయిని అయింది. 
కాని శారదాంబగాది మోహనాంగి ఉపనిషత్తుల సారాన్ని బోధించి సమాజానికీ 
= ౨ వహమాంచించి. 

ఈ (గ్రంథంలో ఒకటి, రెండుచోట్ల పూర్వకవుల అనుసరణలు. కన్సిస్తాయి. 
శ్రీకృష్ణుడు కపట యోగిని కుశల ప్రశ్నలు వేయు సందర్భంలో - 
క ఎందుండి యెచటి కేంగుచు 

నిందుట కేతెంచినార చిది తెల్పుదు. (2-58) 

- అన్నపద్యం మనుచరిత్రలోని “ఎందుండి యొందుంబోవుచు, నిందుల 
కేతెంచినార విప్రుడు” (మనుచరిత్ర 1-61) పద్యాన్ని బోలివుంది. అటే కోసల నగర 
వర్ణనలోని - 


95 


వ! 


ఉ, వీరులు, నీతిచారులు, గభీరులు, ధీరులు, నర్ధికోటి మం 

దారులు, ఖడ్లదారులును, ధర్మవిచారులు, వజహారులుస్‌. (1-15) 
అంటూ సాగిన రాజకుమారుల వర్దన, మొల్లరామాయణంలోని - 
ఉ రాజులు కొంతియందు, రతిరాజులు రూపమునందు వాహినీ 

రాజులు దానమందు, మృగరాజులు విక్రమకేళీయందు. 

[మాలకారాడ్‌ 11 పద్యం) 

అన్న పద్యాన్ని స్పురింపజేస్తుంది. 

భాక్షణీకాంశాలు : శారదాంబగారు సంప్రదాయాన్ని మనించినప్పుటికి, 
[పారీన కవల వలే అక్కదక్కడ కొన్ని స్వచ్చంద ప్రయోగాలు చేసారు చూడండి, 
కోసల నగర కోటను వర్డిస్తూ - 
న్స్‌ కోటరూపునసందన్నుంగొల్బ్చుచు నుండెడి 

డంబగు చక్రవాళందు తోడ. (1-11) 

ఇందులో ద్వితీయ. దళంలో 'డ' కు - కు యతి పడింది. అప్పకవి 
గ్‌, పెద్దలాకును దనకు నథదమగుట 

అశలకు నఖేద మట్లన కలుగు కతన 

క్షీతిని మూండవ సరళంబు యతులం బాస 

ములను అఘలఘు అకారములకు నిలుచు. (అప్పు 3=93) 

పెద్ద లేద దొడ్డ “లో = అంటే 'ళ కారము. మూడవ సరళము అంటే = “డి 
కారము, లఘు, ఆఅలఘు లకారాలు అందే = “లి కార, కళ కారాలు, “ళ కారానికి, 
“జి కారానికి అఖేడం కనుక, అలాగే అ, క అకు అభేదం కనుక - “జ కారము, - 
'ల', ళో లతో యతి ప్రాసలు వేసికోవచ్చని అప్పకవి నిర్ణయించాడు. ఈ సంప్రదాయం 
(అంటే అ-చలకు అభేదం చెప్పుడం) యమకం వంటి అలంకారాల విషయంలో 
కన్పిస్తుంది. దినిని అనుసరించె అప్పకవి వంటి లాక్షణికులు *ల-డ' అకు అభేదం 
చెప్పి ఉంటారు. అప్పకవి (ప్రకారం శారదాంబగారి ళ-డి యతి అంగీకార్యము. 

అప్పుకవీయ తృతీయాశ్వాసానికి 'గురుబాల దీపిక - అన్న వ్యాఖ్యవ్రాసిన 
మహోలాక్షణ్‌కులు వంతరధాం రామకృష్ణారావుగారు దేనిని అంగీకరించకేదు. “అప్పకవి 


96 


ల ళ లకు ద కారమునకు యతిమైత్రి నంగీకరించుట సరికాదు. ఈ యభేదత్యము 
కొన్నిచోట్ల రూవభేదములేర్చుడుటకుంగారణమగును" - అని (గురుబాల దీపిక పుట 
197) ఖండించారు. అప్పకవి ఇచ్చిన అ-డ ప్రాస ప్రయోగాలకు రూపొంతరాలను 
(జఅలనిధి=జదనిధి”, (వ్రీళవీద; వెలలదు వెడలడు ఇత్చాదులు! చూపీంచి 'అ=చి 
అకు యతి (ప్రాసలు చెల్లవని చెప్పారు. కాని దిద్దడానికి వీలులేని రూపాంతరములేని 
ప్రయోగం ఒకటి తిరుపతి వేంకట కవుల దేవీ భాగవతంలో కన్ఫస్తుంది, 
మ. వెలయాం(దైక్కడ! కూర్ములెక్కడ! దయా విశ్వాస భావమ్ము లె 
కడ ! లోలో తలపోయ నేరకిటు మౌధ్యంబూనంగా జెల్లునే. 
- డేవీభాగవతము. 1-338. 


శారదాంబగారు వేఫలను, శకట రేఫలను కలిపారు. కాని అప్పకవి దీనిని 
అంగీకరించలేదు. అప్పకవి అభిఘ్రైయాన్ని (ప్రస్తావిస్తూ మపహోపండితులు రావూరి 
దొరస్వామి శర్మగారు - 'నణలు, రలలు, అడలు, చసలు, యవలు - ఇత్యాది 
వడ్డములు ..... సవర్దములం కావు. ఇట్టి వానిక్‌ యతిమైత, మరఇందుంగొన్నటికి 
ఎ[బానయమై[తీయము వెలయు చుండంగా, నవద్దములై అహం భయా చా ర 
మాత్రభేదముగల రజల కేల యతిప్రాసమైత్రై ఘటింపరాదో”- అని ఆశ్చర్యాన్ని 
(అప్పుకవీయ భావప్రకాశిక పుట 67) ప్రకటించారు. ఈ విధంగా లాక్షణికులు 
అ-డల యతిపాసమై(త్రి పట్ల, రేఫ శకటరేఫల మైత్రి వట్ల ఫిన్నాఖ్‌ప్రాయాలు 
(ప్రకటించారు. 

వీందుపూర్వక వ, అ అకు మ కారంతో యతిమైత్రి చెల్లుతుంచి. 
బిందుపూర్వకమైన - య ర అ, వ శ, షస, హ - లకు కూడ మ కారంతో 
యతి చెల్లుతుందని మ కార విరామము దగ్గర అప్పకవి (అప్పకవీయమ ౩3-76) 
వెళల్టయించారు. కాని పృ జ అకు మ కారంతో యతి చెల్లదు. శారడాంబగారు ఈ 
యతిని (అంటె వ, బ, మ యత్‌) 5 చోట్ల (2-28, 64, 35 3-4 53) 
'వ్రయోగించాదు. 


జ అమవహోమీయుండేద కదునల్యూంద నేనిట నేడంజూడ మా 
భామిని ౯ జెంక్షీ యాడు నను మాట పొసంగునె యా మురారి, (2-28) 
ఇది లక్షణ సమ్మతం కాదు. విందుపూర్వక య, ర, ల, వ శ, షు స, వ - 
అకు మకార యతమ్రైతిసి కూడ వంతరాం వారు ఖండిచారు. అవి అర్థ 


97 


మకారోచ్చారణాలని, వాటికి మమకారంతో యతిపాసగదని (గురుబాలడీపిక పుట 
190) తేల్చి చెప్పారు. 

అప్పకవి - 'ము' అక్షరానికి పు, ఫు, బు, భు లతో యతిమైత్రి - అక్కడక్కడ 
పూర్వ రచనలలో ఉందని (అప్పకవీయము 8-72) చెప్పాడు. ఈ యతికి 'ము' 
కార యతి అని పేరు పెట్టాడు. పూర్వకవుల ప్రయోగాలను ఇచ్చాడు. స్వీయ 
ఉదాహరణను ఇవ్వలేదు. ఇతర లాక్షణికులు దీనిని పోలికవడి అని చక్కటి వడి 
అని పిలిచారు. కానీ వ లాక్షణీకుడూ 'మె' అక్షరానికి పె, జె లతో యతి చెప్పలేదు. 
శారదాంబగొరు. (ప్రయోగించారు. 
గ్‌. జత్తింటికిని జాబబుడ్ధి ఎగలిగి 

మెలంగి యంచజించే మంచిపేరు గనును! (3-73) 

- ఇవ్‌ లాక్షణిక సమ్మతం కాదు. 

ద-డ లకు యతిమైత్రి, ప్రాసమైత్రి కలదని అప్పకవి (అప్పకవీయము 
3౩-264) కొంచెం లోతుగా చెప్పాడు. ఇది ఒక్కొక్క వ్యాఖ్యాతకు ఒక్కొక్క విధంగా 
అర్థమయింది. 'డ' కారానికి 'ది కారమాదేశంగావచ్చునపుడు దడ అకు యతి 
కూర్చవచ్చనని, దానిని ఆదేశయతి అంటారని అప్పకవి చెప్పాడని, కాని ఇక్కడ 
ఆదేశం లేదు కనుక ఈ 'ద-డ యతి గ్రాహ్యం కాదని రావూరి దొరస్వామి శర్మగారు 
(ఖాషప్రకాళిక 183) వ్యాఖ్యానించారు. సంస్కృత పదాది 'డ'కారానికి కొన్నిసార్లు 
“'జికారాదేశమవుతుందని అప్పకవే (అప్పుకవీయము 2-148) చెప్పాడని, కొన్నిసార్లు 
'ద' కారానికే 'డాకారమగు తుందని అది రావూరి వారి కర్టంకాలేదని వంతరాంవారు 
(సడుబాలడిపిక పుట 24౫) వ్యాఖ్యానించారు, 

శారదాంబగారు రెండుచోట్ల (1-44, కి-4) ఈయతశిని (ద-ద యతి) 
(ప్రయోగించారు. 

ఉ. డెందము నెల్ల నిశ్చలత దీనజనావళి పోషియైన గో 

విందుని మీదనే నిలిపి, (1-44) 

ప్రాచీన కవులు ఈ యతిని అరుదుగా ప్రయోగించారు. డద ప్రాసగురించి 
అప్పకవి అంత లోతుకు దిగలేదు. ఇదికూడ ప్రాచీనులతో చాలా అరుదుగా 
కన్పిస్తుంది. 


98 


త వర్గానికి చెందిన ద-ధలకు; ట - వర్గానికి చెందిన - ట, డ లకు 
(ప్రాసమైత్రి కలదని, అది స్వ వర్ణజ ప్రాసమని అప్పుకవి(అప్పకవీయము 3-145) 
చెప్పాడు. 

శారదాంబగారు - 
గ్‌... స్వేద పీడితులగువారి బాధ దీర్చ 

= అన్‌ “ద=ధిలకు ప్రాసయతి వేసారు. అప్పకవి 'ద-ధి ప్రాసకు లక్ష్యంగా 
నన్నయ పద్యం - “ఉ కాదనకిట్టి సాటియపకారము' (ఆదిపర్వము 2-200) - 
అన్న పద్యాన్ని చూపించారు. అందలి 'ద-ధ' ప్రాసలో అపపాఠముందని, దానిని 
చూచి అనంతర కవులు (మ (ప్రమాదాలకు గురై ఆ (పాసను ప్రయోగించారని, 
చాన్‌ని అప్పకవి అంగీకరించాడని, అది ఆగ్రాహ్యమని వంతరాం రామకృష్ణారావు 
గారు ద-ధ 1ప్రాసను, ట-డ ప్రాసను నిరాకరించారు. 

శారదాంఐగారు మరియొక చోట (1-57) 'స-ష ప్రాస ప్రయోగించారు. 
ఇది అప్పకవికి సమ్మతమే. కొందరు వ్యాఖ్యాతలు కూడదన్నారు. మరియొకచోట 
(2-63) శారదాంబగారు అవప్రశస్తమైన 'వ=మి (పాన ప్రయోగించారు. 
కు. నీవెబుంగ నట్టి చిత్రము 

లేమున్నవి చూడంగ నిఖిలేశ్వర! (2-63) 

దీనిని - చిత్రము లేవున్చవి” అని దిద్దితే ప్రాస పొసగుతుంది. 

క్రింది పద్యంలో మూడవ పాదంలో యతిసందేహంగా ఉంది. 

మ. అననా సంయమినాథుండిట్లనియె లోకాధీశ ! నే జెప్పు దా 

నిని నత్యంతము భక్తీతోడను మహానిస్టన్‌ శుచిం జేయు మిం 

కను సంవత్సరమాచరింపంగ వలెన్‌ సంతాన గౌరీవ్రతం 

ఐన్‌ లోకంబున దానినంధడ్రు. (1-50) 

ఇందలి ౩ వ పాదంలో - బిందు పూర్వక క కారానికి ద్రుతపూర్వకమైన 
సకారంతో యతిమైత్రి కుదిరింది. ఇది అనునాసిక యతి అవుతుందా? లేక యతి 
ఖభంగమాో 

చిమ్ముక (2-11), ఎల్లప్రజలు (1-53)! వహించము (2-42) వంటి 


99 


స్వచ్చంద ప్రయోగాలు కొన్ని ఈ కావ్యంలో కన్పిస్తున్నాయి. రేఫ సంయుక్తాక్షరానికి 
ముందున్న అక్షరం గురువు అవుతుంది. కాని క్రిందసీసపాదంలో గురువు కాలేదు. 
సీ రమణీయ శ్రీ వత్స లాంఛనుండు. (2-22) 

ఈ పాదంలో శ్రీకి ముందున్న 'యా గురువైతే గణభంగం జరుగుతుంది. 
సన్యానంద కావ్యపీకికలో ప్ర, ట్రా, గ్ర - ఇత్యాది రేఫ సంయుత్తాక్షరాలకు ముందున్న 
అక్షరం వికల్పుంగా అఘమువ్వు అవుతుందని, పూర్వకవులలో ఈ ప్రయోగాలు అరుదుగా 
కన్ఫిస్తాయని విపులంగా వివరించాను, అయితే వట్రుసుడికి ముందున్న అక్షరం 
గురువు కావడం ఒక్క పెదపాటి ఎట్టన 'మల్బణ చరిత్రలోనే కన్పిస్తుంది. చూడండి. 
మ. కరుజాంభోది సమాన మానవిలసత్మల్యాణ కల్యాణభూ 

థరథైర్యాస్పద చిత్త చిత్తజవసంత స్వాంత భూచికృపా 

కర సౌందర్య విశేష ..... 

రెండవ పాదంలో 'భూరిక్ళపా- లో వట్రసుడికి ముందున్న 'ఈ' గురవయింది. 
ఇది లక్షణ సమ్మతం కాదు. ఆధునికులలో మహాకవి దుర్భాక రాజశేఖర శతావధాని 
గారు 'పుష్పావతి - అన్న కావ్యంలో అటువంటి ప్రయోగమే చేసారు. నళినీరంజనుడు 
అనేవాడు మోహనుడిని 'డుర్మతీ - అని తిడతాడు. అప్పుడు మొహనుడు - 

మ. ఎవడా దుర్మతి! నీవె దుర్మతివి! సీనేక్రోధి! సీనే విరో 

ధివి! సీవేఖర! నీవెళుక్లవు! విరోధిక్ళత్తువీవే! పరా 

భవవీవే ..... 

- అంటూ సంవత్సరాల పేర్లతో నిందిస్తాడు. ఇక్కడ రెండవ పాదంలో 
వట్రుసుడికి ముందున్న డో గురువయింది. దీనిని విశ్వనాథవారు - 

“ఇది పొరపాటు కాదు. మోహనుని (కావ్యంలోనీ పాత్ర) పాండిత్యము దీని 
వలన వ్యక్తమగుచున్భది. అతడు గురులఘు విభేద మెఖుగని వాడని తెలియుచున్నది. 
పొత్రయొక్మ గుణమును, మనోలక్షణమును వ్యంగ్య భూతములు చేయుటకు నిట్టి 
రచన చేసిన సంస్కృతాంధ్ర కవులెవ్వరు లేరు. షేక్‌స్పియరు కూడ సిట్టిశిల్బమును 
చేసెనో లేదో తెలియదు, 'ఎళ్చీలీస్‌' అనుగ్రీకు నాటక కర్త యిట్టి శిల్బమును చేసెను” 
= అనీ సమర్థించి ప్రశంసించారు. శిల్చద్భష్టి కలవారే ఇటువంటి అందాలను 
సృష్టించగలరు. 


100 


విశేష వృత్తాలు : ఈ (గ్రంథంలో రెండు విశేష వృత్తాలు ఉన్నాయి. అవి = 

1. తురంగ ప్రయాతము (1-76) : ఇది సుగంధి వృత్తము. పూర్వకవులు 
దీనిని శాలిని, చామర, ప్రశాంతి, శాంతి, హంసయాన అన్నపేర్షతో ప్రయోగించారు. 
శారదాంబ గారు తురంగ (ప్రయాతము - అన్న పేరుపెట్టారు. దీని గణాలు - 
'ర-జార-జారి. 9 వ అక్షరం యతిస్థానం, 

2. పంచ చామరము (2-74) : “'లఘుర్గురుర్పిరంతరం యదా సపంచ 
చామరః = అన్నారు. అనుష్టుష్పులోని ('ప్రమాణికిదె దెట్టింపు, చీనికి గణాలు 
జారాజ-ర-జాగ. 10 వ అక్షరం యతిస్టానం. 

ఈ గ్రంథంలో ఇంకొక విశేషపద్యం ఉంది. అది ఉత్సాహము, కావ్యాలంకార 
చూడామణి, అప్పుకవియము దీనిని వృత్తమని చెప్పాయి కాని ఇది వృత్తము కాదు. 
జాతీ పద్యము ఇందులో (ప్రతిపాదంలో 7 సూర్యగణాలు, ఆపైన ఒక గురువు 
ఉంటాయి. 5 వ గణం మొదటి అక్షరం యతిన్థానం. 

పరిష్కరణ : 1902 లో అచ్చయిన ఈ గ్రంథ ప్రతులు ఇప్పుడు ఎక్కడా 
లభించవు. రాజమండ్రి గౌతమీ గ్రంథాలయంలో చీకటి పేరుకుపోయిన మారుమూల 
అరలో, ముందువెనుక అట్టలు పోయి, ముద్రణాసంవత్సరం తెలిపే రెండవ 
పేజీకూడపోయి - అనాదరణకు గురై, చీకిపోయి శిథిలావస్థలో ఉన్న అనాటి 
కచ్చుప్రతి ఒకటి ఉంది, (ంథపాలకుల దయాదాక్షిణ్యాల వలన చీనికాక (ప్రతిక్ళతి 
(xer0%) పుట్టిందీ. అదే ఈ ముద్రణకు ఆధారం. ఇందులో అపురూపమైన 
శారదాంబగారి ఛాయాచిత్రం కూడ ఉంది. ఇందులో అచ్చుతప్పులు మీక్కుటము. 
తప్పొప్పులు పట్టికలు లేవ, అచ్చుతప్పులు చాలావరకు దిద్దాను. ఒందురెందు 
నాకన్నుగప్పినవి ఉంటే ఉండవచ్చును. నేను చేపిన కొన్ని ముఖ్యమైన సవరణలను 
ప్రస్తావిస్తాను. 

1. గీ. ఎదుట నున్నవాదినేం గనుల గనడు 
కనిన వారికి తగిన మన్ననల మజచు. (2-53) 


ఈ పద్యంలో మొదటి పాదం ఆటవలెడి. మిగతా మూడుపాదాలు తేటుగీచి. 
అందువలనే మొదట్‌ పాదాన్ని వు 


'తన ఎదుట నున్న వారినేంగనుల గనదు - 


101 


అని దిద్ది తేటగీతిని చేసాను, 
వక, కశత. శశ శ్రీశు (జ 

సంజయ సారధి వదాశర గణజవిరోధీ. 2-15 ముదిత (్రతిలోని ఈ 
వాదాలను 
కు కీల ధ 

సంజయ సారధి ! నరాశనగణ వితోధీ. అని దిద్దాను. 
కిఉ. అంతియె దానికిన్‌ ఫలమునందుచు నుంటిమియివ్విధంబునన్‌. (1-41) 

ఇక్కడ 'ఉంటిమి యివ్విథఫంబునన్‌' అని వినంధి జరిగింది. 'ఉంటి మివ్వి 
ధంబునన్‌' - అని దిద్దితే గజభంగమవుతుంది. అందువలన - 

'అంతియె దానికిన్‌ ఫలము నందుచు వందుచు నుంటి మివ్విధిన్‌' - అని 
సవతించాను. 

ప్రతి ఆశ్వాసాంతంలోను 'భాసురమైన నీవెడద వక్షము నందున" - అన్న 
పద్యంలో తన భర్తకు, కృతిభర్తకు అభేదం కల్పిస్తూ శారదాంబగారు 'శకటబంధంోలో 
ఇక ఉత్పలమాల పద్యం వ్రాసారు. ఇందలి ఒక వరుసను కలిపికే శ్రీ వెమూరి 
చామచం[డ్రి - అన్న ఆమె భర్తపరు వస్తుంది. ఆమె పాండిత్‌శబలత సాహిత్య 
ఆత్మీయతలే కాదు ఆమె కౌటుంబిక పారఠమ్మత కూడ ఆందంగా భాసిస్తుంది. 
అనుబంధంలో దాని చిత్రం ఇచ్చాను. బంధ నిర్మాణంలో నహకరించిన 
సాహిత్యమిత్రులు శ్రీవైద్యం వేంకటేశ్శ్ళరాచార్యుల గారికి నా కృతజ్ఞతలు. 

ఆంధ్రసాహిత్యంలో శారదాంబన్థానం : పదహారేళ్ల బాలిక వ్రాసిన కావ్యమిది. 
విజ్జిక శీల, మారీల, మోరీక - అన్నవారు ప్రాచీనకాలంలో సంస్కృతంలో 
ప్రొఢకావ్యాలు, నాటకాలు వ్రాసిన మహాకవయిత్రులు; వారి పేరు. ప్రతిష్టలకు 
అనూయచెందిన ధనదేవుడు అన్న వండితుడు = ప్రీలు కవిత్వం చెబితే 
చెప్పవచ్చునేమోగాని, పండిత చర్చలకు, విద్వడ్డోష్టులకు వారు సమర్శలు కారు. 
పురుషులే అందుకు సమర్భుల'సి తన అక్కసును వెళ్లగక్యాడు, 

కాని రాజశేఖరుడు - 'ప్రియోపి కవీభవేయ సంస్మారోహ్మోత్మని సమవైతి 
న(మైణం పౌరుషం వా విభాగ మపేక్షతే” - స్తీ కెందుకు కావ్యాలు (వాయకూడదు. 


102 


సంస్కారం స్పాదయథధర్నుం. దానికి స్తీ పురుష విభాగాలేమిటి? = అని నిలదీసాదు. 
తన భార్య, మహాకవయిత్రి అయిన అవంతీసుందరి అభిప్రాయాలను గౌరవించాడు. 
అంతేకాదు సంస్కృతంలో ప్రథమ, మరియు మహాకపయిత్రిగా భావించబడుతున్న 
విజ్ఞికను - 'సరస్పతీవ కర్గాటీ విజయాంకాజయత్య సౌ, యా విదర్భ గిరాంవాసః 
కాశీదాసాదనంతరమ్‌' - రమణీయమైన వైదర్శీశైలిలో గ్రంథాలు వ్రాసీన కాళీచాసు 
తర్వాత స్థానమలంకరింహాదగిన దీమె ఒక్ళతయే' - అని గౌరవీంచాడు, దండి 
'నర్వశుక్లా' అని సరస్వతిని వర్ణిస్తే, విజ్లిక - 'నీలోత్సలదశళశ్యామాం విజ్ణికాం మమ 
జానతా, వృథైవ దండినా ప్రోక్తం సర్వశుక్తా సరస్పృతీ - నల్లకలువలవలె శ్యామవర్హం 
గల నాగురించి తెలియక దండి సరస్వతిని 'సర్వశుక్లా' - అని అమాయకంగా 
వర్జించాడని తన విద్వాపప్రాగల్వ్యాన్ని ప్రకటించింది. 

తెలుగులో కొలి కవయిత్రి నన్నయభట్టు సహాధ్యాయి, నారాయణ భట్టు 
కూతురు కుప్పాంబ అనీ, రంగనాథ రామాయణ కర్త గోనబుద్దారెడ్డి కూతురు 
కుష్పాంబిక ఆనీ రెండు అభిప్రాయాలున్నాయి. గంగాదేవి, తిమ్మక్క మొల్ల నాచి, 
తిరుమలాంబ, శారద, త్రివేణి, రామభద్రాంబ, మధురవాణి, కృష్ణాజి, రంగాజమ్మ, 
ముద్దుపళని, తరిగొండ వెంగమాంబ మొదలైన సుప్రసిద్ధులైన మహాకవయిటత్రుల 
సరసన నిలువేదగినవారు శారదాంబగారు. కాని విధి ఐలీయము. మొగ్గదశలోనే 
రాలిపోయారు. అందువలన ఆంధ్ర సాహిత్య చరిత్రలలో ఆమెకు కనీసం ఒక 
చిన్న పీటకూడ దక్కలేదు. 

శతక కవుల చరిత్ర (వంగూరు సుబ్బారావు)లో ఆమె “మాధవ శతకానికి' 
కూడ స్థానం దొరకలేదు. దానికి రివైజుడు ఎడిషన్‌నేసి, పీకికవ్రాసిన నిడదవోలు 
వేంకట్రావుగారు అనుఐంధముతోని అకారాద్య నుక్రమణీకలో ఆమెపేరు, మాధవ 
శతకమును ఉచ్చరించారు. వంగూరివారు వదలిన ఇతర శతక కవులను శతక 
కవుల చరిత్ర ఐదవ భాగంలో రాద్దామని ఆయన తలపెట్టారు. కాని అది కార్యరూపం 
దాల్చలేదు. ఈ విధంగా జీవితంలోనే కాక సాహిత్యజీవితంలోను ఆమె కీర్తి 
చం(దికలను కారుమబ్బులు (క్రమ్మివేసాయి. చాసుశ్రీరాములుగారి వారసులు కాస్త 
ఆలస్యంగానైనా ఆగాధజీమూతాల అడుగున మినుకుమినుకు మంటున్న ఆమె 
వెన్నెలలను వెలికి తీస్తున్నందుకు వారిని అభినందించాలి. 


103 


శీరాములు గారి మునిమనుమలు దాసుశ్రీరాములు న్నారకసమితి - అన్న 
సంస్థను స్టాపించి, లభ్యమైన ఆయన రచనలను అచ్చువేస్తున్నారు. ఆ సంస్థ గౌరవ 
కార్యదర్శి డా. అచ్యుతరావు గారు NGRI (National Geographysical Re- 
search Institute) లో శాస్త్రవేత్త (5060090 గా రిటైరైనా మిశ్రాంత జీవితాన్ని 
సాహిత్య సేవలో గడుపుతూ ధన్యులవుతున్నారు. శ్రీరాములుగారీ సాహిత్యాన్ని వెలికి 
తీయడంలోను, మసక బారుతున్న ఆయన తేజస్సుకు చికిలి పట్టించడములోను 
ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతేకాక యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాదులో 
దాను శ్రీరాములు బంగారుపతకం (Gold Medah) వర్పాటు చేసారు. 2014 
నుండి ప్రతి సంవత్సరం (MA) తెలుగు సంప్రదాయ సాహిత్యంలో (ప్రథమస్థానం 
పొందిన విద్యార్థికి దానిని ప్రదానం చేస్తున్నారు. కేవలం. పేరు ప్రతిష్టలకోసం 
కాయ్యకలాలను పట్టుకొని కొక్కిరి బీక్కిరి రచనలు చేస్తూ పైరవీలతో పురస్యారాలు 
పొందుతూ బడాయిలు పోతున్న ఈ తుంటరి కాలంలో, జేబుడబ్బును వెచ్చిస్తూ 
తమ పూర్వుల రచనలు ముద్రిస్తూ. భాషలో ప్రతిభ చూపిస్తున్న సాహిత్య విద్యార్థులకు 
పురస్కారాన్ని అందిస్తూ - అచ్యుతరావుగారు చేస్తున్న చాకిరీ ఖరీదు కట్టలేనిది. 
సాహిత్య సమాజానికి ఆదర్శప్రాయమైనద్‌ి. 

ప్రీ విద్య ప్రీ చైతన్యం ఆంటూ సుమారు నూటపాతికేళ్లనాడు కంఠోక్తిగా 
చాటిన సరస్వతీ సామాజ్య యువారిణజి శారదాంబగారి దార్భనికతను వినుతిస్తూ 
అలా ముగిస్తాను. 
ఆ.వె. వనిత విద్యయే (ప్రపంచాఖివృద్ధిక్‌ 

మొదటిమెట్టటంచు పూని చాటి 

వేగుచుక్క యయ్యె వెలది జగత్తుకు 

సాధుగణ కదంబగు శారదాంబ 
శ్లో పురుషవడ్‌ మోషితోం పి కనీభవేయుః 

సంస్నారోప్యోత్మని సమవైతి స(సైణం పౌరుషం 

వా విభాగ మపేక్షతే, శూయనే, దృశ్యన్తే౭_ పిచ 

రాజపుత్ర్యోూ మహామాత్య మహితరో గణికాః 


కౌతకి భార్యాశ్చ శాస్త్రప్రహత బుద్ధయః కవయశ్చ. 
- రాజశేఖరుని కావ్యమీమాంస 


104 


(పురుషులవలె స్ర్తీలు కూడ కవులు కావచ్చును. సాహిత్య సంస్కారము ఆత్మ 
నిష్టమైనదే కాని అది స్తీ, పురుష వివక్ష చూపదు. రాజపుత్రికలు, మంత్రిపుత్రికలు, 
గణికలు, కౌతుక వంతులుగ వారి భార్యలు మొదలుగా గల అనేక మంది శాస్త్రప్రపాత 
ఇద్దులై, కవులై ఉన్నారని విన్నాము. ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తున్నాము) 


హేమలంఖ (ప్రనన్నకవి 


మాఘ శుద్దపాడ్యమి ఉన్నం జ్యోతివాసు 
18.01.2018 వేములపాడు 


105 


మహిళా సంక్షేమమే మాధవశతకము = డా. పూసల రజనీ గంగాధర్‌. 
సాహితీ కిరణం, నవంబర్‌ 2019 


కవి తన గురించి గాక మహిళా సంక్షేమాన్ని కోరుతూ 
{ స. మాధవుని వేడుకోవడం ఈ శతకంలోని ప్రత్యేకత. సాధారణంగా 
న + 

నన్ను రక్షించుమంటూ భగవత్రార్థన చేయడం సహజం. కానీ మహిళలు 
ఏమి చేయాలో ఏమి చేస్తున్నారో ఏమి చేయకూడదో అనే విషయాలను స్త్రీ 
సంక్షేమాన్ని కాంక్షించి మహిళా పక్షపాతిగా ఈ శతకం వ్రాయడం. ముఖ్యంగా 
మహిళలు చదవదగిన భక్తి సహిత చైతన్య శతకం. మాధవా అనే మకుటంతో 
ఉత్పలమాల చంపకమాల,శార్జూల, మత్తేభ వృత్త పద్యాలతో సున్నితంగా 
సుందరంగా తీర్చిదిద్దిన ఈ శతకం సంప్రదాయ కవిత్వంతో సంప్రదాయంగా 
శ్రీతో ప్రారంభించి దశావతార స్తుతితో ముగించడం శతకానికి మరింత 
శోభనిచ్చింది. ప్రముఖమైన కొన్ని పద్యాలకు చిత్రలేఖనం, భక్తి కీర్తనలు, 
వాటికి రాగాల పేర్లను సూచిస్తూ పాఠకుని రంజింపచేసేలా రచించడం కవయిత్రి 
రచనా. నైపుణ్యం. ఇందులోని మరోప్రత్యేకత చిత్రకవిత్వం. శకటబంధ 


మహిళా సంక్షేమార్థకమే మాధవ శతకము 


రమాధవ ! వినందగు నామొజి బ్రేమతోడ, గో/ వింద ! దయానిధీ ! నృహరి ! 
విష్ణు ! ముకుంద ! సమస్త రక్షకా ! / సుందర హైమచేల ! మధుసూదన ! 
రమ్యగుణా ! త్రివిక్రమా ! / పొందుగ బుద్ధిశాలినిగ బ్రోవుము శ్రీధర ! శూర 
మాధవా ! ” అంటూ మాధవుని కున్న పర్యాయ పదాలతో ఉత్సలమాల పద్యాన్ని 
రచించడం వంటి ప్రయోగాలెన్నో ఉన్న ఈ మాధవ శతకము ముఖ్యంగా ఆధునిక 
బెత్సాహిక పద్యకవులు తప్పక చదువదగిన ఒక మంచి పుస్తకం. ప్రాచీన కవుల 
పద్యరచనా విధానానికి ఈ శతకం దర్పణం వంటిది. (స్రీలు తమ విలువైన 
సమయాన్ని ఎలా దుర్వినియోగం చేసుకొంటున్నారో ఈ ఒక్క పద్యం చదివితే 
చాలు.మహిళలలో మార్చురావచ్చు. “తల ద్రువ్వంగను నొక్క గంట, మరి పెట్టన్‌ , 
సొమ్ములం గంట, చీ / రెలగట్టంగను, బొట్టుబెట్టనగు నీ రెండుం డగన్‌ గంట 
యీ / యిలలో. నెందథు స్త్రీలు తీరుబడిగా నీలీల గావీంతు 60 / దులలో 
గొంచెము సేపు విద్యకొరకుం జూపట్టదే మాధవా ! ” .పుస్తకం హస్తభూషణం - 
శతకం మస్తకభూషణం .తక్షణమే కొని చదవండి. 


గర్భితోత్సలమాల పద్యంలో కవయిత్రి గారి భర్త పేరువచ్చేలా వ్రాయడం. 
ఆధునిక కవులు ప్రాచీన కవుల చిత్రకవిత్వాన్ని ఆస్వాదించేవిధంగా ఉంది. 
సంప్రదాయ కవిత్వంలో “తీరుబడిగా, రొప్పుచు, కొంగుజార, ఇసుక గోడ, న పనా 
తడిక కంత, సాయము, సైతము,జోరువాన, గాలిహోరు” వంటి వ్యావహారిక రెసిడెన్సీ, ఇంజనీర్స్‌ కాలని. ఎల్లారెడ్డిగూడ, హైదరాబాద్‌ -5000 
పదాలను ప్రయోగించడం కవయిత్రి నేర్చరితనానికి నిదర్శనం.“ నందసుతా ! _|-040-283734864మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కే 


సమీక్షకులు - డా ॥ వూసల రజనీగంగాధర్‌, హైదరాబాద్‌, 9290680605 


వెల 100 /- రూ, రచన -వేమూరి(దాసు )శా 
డా ॥ దాసు అచ్యుతరావు, ఫ్లాట్‌ నెం- 201 _ 


106 


చారిత్రక ప్రాధాన్యం కలది ఈ మాధవ శతకము - ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌. 
ఆంధ్రభూమి, నవంబర్‌ 30, 2019 


చారిత్రక ప్రాధాన్యం గలది ఈ మాధవ శతకము 


“తేలుగునాడు' పేరుతో వచ్చిన పద్య కృతికి 
చారిత్రక ప్రాధాన్యం వుంది. దీనిని రచించినవారు 
దాసు శ్రీరాములుగారు. ఇందులో 19వ శతాబ్దము 
నాటి సాంఘిక రాజకీయ సామాజిక పరిస్థితుల 
చిత్రణ చేయబడింది. ఇలా మరికొన్ని భాగాలు 
వారు రచించాలని ప్రయత్నించారు కాని విప్ర కుల 
స్టుల ' ఆచార వ్యవహారాలతోనే ప్రథమ భాగం 
ముగిసింది. ఆ తర్వాతివి రాలేదు. 

దాసు శ్రీరాములుగారు సంధి యుగానికి 


' ఆక్రమించుకుంది. ప్రాచీన వైదిక ఆచారాలు మసక 
బారాయి. ముదికరణాలు రాము గుడి ముందట 
కూర్చొని కొత్తగా వచ్చిన ఎఫ్‌ఏ, బిఏలలోని మంచి 
చెడ్డలు చర్చించుకుంటూ ఉండేవారు. 

|... =. శ్రీరాములుగారు 1846 నుండి 1908 వరకు 
జీవించారు. వీరికి ఆరుగురు మగ పిల్లల తర్వాత 
ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమెకు శారదాంబ అని 
పేరు పెట్టారు. ఈమెను బాల్యంలో శేషమ్మ అని 
కూడా శ్రీరాములుగారు పిలుచుకుంటూ ఉండే 
వారు. శేషమాంబ శ్రీరాములుగారి నాయనమ్మ 
కృష్ణా. జిల్లా ముదినేపల్లి మండలం అల్లూరు 
గ్రామంలో శారదాంబ దాసు శ్రీరాములు, జాన 
కమ్మ దంపతులకు 1881 మే 8వ తేదీన జన్మిం 
చింది. పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఆను 
వంశికంగా (జెనిటిక్‌) శారదాంబకు కవితా సౌర 


చెందినవారు. అప్పటికే పాశ్చాత్య సభ్యత దేశాన్ని 


భవం వచ్చింది. ఈమె ఏకసంథాగ్రాహి. మధు 
రంగా పాటలు గానం చేస్తూ ఉండేది. 

1888లో ఆమెకు వేమూరి రామచంద్రరావుతో 
వివాహం జరిగింది. ఆనాటి జనాన పత్రిక, స్త్రీ జనా 


మాధవ శతకము , 
రచన - శ్రీమతి వేమూరి శారదాంబ, 
వెల:రూ.100/., 
ప్రతులకు: 
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు. 


భ్యుదయ , పత్రిక వంటివానిలో ఆమె వ్యాసాలు 
విమర్శలు కవితలు ప్రచురిస్తూ ఉండేవారు. 19వ 
శతాబ్దంలో స్త్రీ వివక్ష ఎక్కువగా ఉండేది. లిలత 
కళలు కేవలం ఒకే కులానికే పరిమితం. స్త్రీ విద్య 
లేనే లేదు. ఈ దశలో శారదాంబ తన సమకాలీన 
సమాజంలోని స్త్రీల స్థితిగతులను చిత్రిస్తూ ఒక 
శతకం వ్రాసింది. దానిపేరే మాధవ శతకము: ఇది 
బహుకాలముగా అలభ్యము. ఇటీవల దాసు అచ్యు 
తరావుగారి పూనికతో దాసు శ్రీరాములుగారి 


శనివారం, 30 నవంబర్‌ 2019 


స్మృత్యర్థం తీసుకువస్తున్న గంథం ముద్రింపబ 
డింది. లేకుంటే ఇది కాలగర్భంలో కలిసిపోయి 
ఉండేది. 

ఈమె తన 16 సంవత్సరాల వయస్సులోనే 
నాగ్నజితీ పరిణయము అనే ప్రొఢ ప్రబంధాన్ని 
సంతరించటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. 
మంచివారిని దేవుడు తొందరగా తన దగ్గరికి తీసు 
కొనిపోతాడన్నట్లు శారదాంబ తన 19వ ఏటనే 
ప్రసవ వేదనలో కన్నుమూయటం ఒక దైవఘటన, 
పేరుకు తగ్గట్లే శారదాంబ చదువుల సరస్వతి. 

“తన తొమ్మిదవ యేట / ననుపమాన ప్రజ్ఞా / 
నింపుగా వీణ వాయింప నేర్చె/ తన పదియవ 
యేట / సునిశితంబకు బుద్ధి / దాగొల్సె నేకసంతగ్ర 
హణము/ తన చతుర్దశ శరత్తున / ముద్దు 
ముద్దుగా నల్లి చిల్లిగ పద్యమల్ల నేర్చె / తనదు 
పదునార్వ / వత్సరమున నాగజిజ్ఞా /వివాహ ప్రబం 
ధము సెప్పె / తనదు పందొమ్మిదవ వర్షమునను/ 
మర్త్య భావమును మాని శాశ్వత బ్రహ్మలోక సిద్ధి 
గనె/ శారదాంబ నా. చిన్ని కూతు / నన్ను దినం 
బును మటువక నాత్మనుండు”- ఇది దాసు శ్రీరా 
ములుగారు తన దేవీ భాగవతములో తన కుమార్తె 
గురించి వాసుకున్న ఎలిజీ. 

ఈ. పద్యంవలన నూరేండ్ల నాటి శారదాంబ 
గారి జీవన వృత్తము ఈ తరం వారికి పరిచయమ 


అనగా 1901లో కళావతి అనే స్త్రీ జన సంబంధ 
మైన మాస పత్రికలో ఈ పద్యములు ప్రచురింపబ 
డినవి. అనగా ఇది జరిగి 120 సంవత్సరాలు దాటి, 
నవని సారాంశము. 

ఆనాడు జనానా, శ్రీబాలిక, స్త్రీ హీతబోధిని' 
(సతీ హితబోధిని) వంటి పత్రికలు నడుస్తూ 
ఉండేవి. ఇందులో వృద్ధ వివాహం, బాల్య 
వివాహం, కన్యాశుల్కం, వరశుల్కం, స్త్రీ విద్య, సతీ 
సహగమనం వంటి ఎన్నో సమస్యలు ఆనాటి సమా 
జంలో ఉన్నాయి. ఈ శతకంలోనివి వ్యస్త పద్యాలే 
అయినప్పటికీ అంతస్సూత్రం ఇదే. 

పద్యముల సంఖ్య 101. మాధవా అన్నది 
మకుటం. అన్నీ వృత్తాలే. మొదటి ఆరు పద్యాలు 
చివరి ఐదు పద్యాలు దశావతార స్తుతి మినహా 
యిస్తే తక్కినవన్నీ స్త్రీ జన సంబంధులే. 

ముందు శ్రీరామానుగ్రహం కోసం ప్రార్థించిన 
పద్యాలున్నాయి. 

' “శ్రీ రమణీ మనోహర సుశీల సుశీల నిజాశ్రిత 
కష్ట భంజనా”. అని ప్రారంభమై “సారస నేత్ర 
దాదగు విచారములెల్లను తీర్చి మాధవా' అని 
ప్రార్థించుట కన్ఫడుతుంది. 

ఈ విచారములు వైయక్తికం కావచ్చు. సామూ 
హికమూ కావచ్చు. ఎందుకంటే ఆమెది కూడా 
బ్లాల్యవివాహమే. 


వుతున్నది. (మిగతా సోమవారం) 
శ్రీమతి” శారదాంబ పోయాక రెండేండ్లకు -ప్రొఫెసర్‌ ముదిగొండ శివప్రసాద్‌ 
CL NE RNP CE నవమం 


107 


నాటి స్తీ జీవితానికి దర్పణం - ఆచార్య ముదిగొండ శివప్రసాద్‌ 
ఆంధ్రభూమి, డిసెంబర్‌ 2, 2019 


' వారు. రోకటి పాటలు శ్రమ నివారణకు పాడేవారు. 
ఎవరైనా ప్రశస్తమైన వ్యక్తిని గురించి చెప్పాలంటే 
“అతని శేముషిని రోళ్ల రోకళ్ల పాడీరి” అని 
' "గుంటూరు జిల్లాలో ఒక నానుడి ఉంది. మరి శార 
దాంబ దృష్టిలో రోకటి పాటలు కాక రామాయణ 
| భారత భాగవతాది గ్రంథమాలను అధ్యయనం 
చేయగల పాండిత్యమే విద్య అని భావించినట్లు 
బాల చికిత్స, చరిత్ర భూగోళం, లెక్కలు, 
లలిత కళలు స్త్రీలు అభ్యసించాలని ఆమె భావిం 
చింది (57వ పద్యం) / 
శివ పద్యంలో ఆమెఒక ప్రశ్న వేసింది. భార 
తంలో ఉత్తర నాట్యం నేర్చుకోలేదా? అలాంట 
ప్పుడు స్త్రీలు నాట్యం నేర్చుకుంటే తప్పేమిటి? అది 
ఒక కులానికే ఎందుకు పరిమితం చేశారు? అని 
| శారదాంబ తార్కికంగా ప్రశ్నించింది. 
ఈమెపైన సమకాలీన కందుకూరి వీరేశలింగం 
వంటి సంఘ సర్గిస్కర్తల ప్రభావం ఉన్నదేమో తెలి 
యదు. గురజాడ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ 
వ్రాయటం, కాళ్లకూరి నారాయణ వరవిక్రయం, 
చింతామణి మధుసేవ, అనే నాటకాలు, వ్రాయటం 
''గుర్తుచేసుకోవలసి వుంది. ఏదైనా ఒక గ్రంథం ఒక 
"కాలంలో అవతరిస్తే దాని అవసరం సమాజంలో 
. వుండి ఉన్నది అని చారిత్రకంగా గమనించాలి. 
"దేవహూతి వేద శాస్త్రపారంగతులు. లీలావతి 
గణితశాస్త్ర పాఠంగతురాలు. నరకుని చంపిన సత్య 
భామ గురించి, తెలయనివారెవరు? ఇలా ఆమె 
ఉదాహరించిన. పౌరాణిక చారిత్రక నాయకులు. ఆ 
ఆకాంక్షకు దర్పణం . పడుతున్నవి. వింజమూరి 
తిమ్మక్క జో డోలాయాత్ర రచించింది అని 


తటి isl Se « 
fom జాన స్ట రామాయణం. సుప్రసిద్ధమే. తరిగొండ ''వెంగ 


బాష పేర్కొన్నది. ఇక కుమ్మరి మొల్ల 


మాంబ పేరు తెలియనివారెవర్లు? 

తొమ్మిదవ పద్యంలో అమ్మె పౌరాణిక దైవా 
లను గుర్తుచేసింది. బ్రహ్మ సరస్వతిని. నాలుకపై 
ఉంచుకున్నాడు. విష్ణువహృదయంలోను శివుడు 


గంగను నెత్తికెక్కించుకున్నాడు. అర్థ శరీరం స్థితికి 


౦ ఏమిటీ అని wad 
73వ పద్యంలో చదువుకున్న స్త్రీలు చెడిపో 

తారు అంటున్నారు. మరి ఛదువుపన్న పురుషులు 

చెడిపోతారా అని ప్రక్నించిరిది. . 


జాలా? గానానాాగాత్రతాలాకాకారాకు అనటం.” అజా మారాలన్య వధార్రాకర్ల దబా 


గీతములు అభ్యసీస్తున్నారు. '. 


" అంటే 1900 ప్రాంతంలో ిరదమ్మ మాధవ 


శతకము వ్రాసిన నాటి సామాజిక పరిస్థితులకు నేటి 
పరిస్థితులకు పోలిక లేదు. అనాడు ఎఫ్‌ఏ బిఏ చది 
అతిశయోక్తి కాదు. ఈ పరి 
రణాలు చాలా ఉన్నాయి. 
స్వామి దయానంద 'సరస్వతి స్త్రీలకు కూడా 
యజ్ఞోపవీతం వేసి వేదమంత్రాలు చదివించే ఉద్య 
మానికి శ్రీకారం చుట్టాడు. వీరేశలింగం పంతులు 
గారు ఉన్నవ ల లక్ష్మీనారాయణగారు . స్ట్‌ 
ప్రారంభించారు. ' శారదమ్మ ' అత్తగారిరిటి 
తర్వాత రచనల్లు చేసిన ఆధారాలు లేవ. 
ఈనాడు. అత్తగారింటికి _ వెళ్లిన స్త్రీలు తమ 
బాల్యంలో నేర్చుకున్న నాట్యాన్ని వదిలిపెట్టడం 
చూస్తూనే ఉన్నాము. ద కళ్లోర వాస్తవం. 
శ్రీమతి కొట్లికలప్రూడి' సీతమ్మ. ఐదవ ఆంధ్ర 
మహిణా.: సభకు అధ్యక్షత వహిస్తూ స్త్రీ విద్యకై 
పాటుపడిన పత్రికలకు రచనలు చేసిన పో 
కృతజ్ఞతలు చెప్పికట్‌ పేక ప్రస్తాని 
ఈ నుతి శార్తత్తాంబకు కూడా అంద త్ర 


ఒకప్పుడు కూచిపూడి భాగవతులు ఆ అగ్రహా _ ణాలు 


రంలో జన్మించిన పదహారు గోత్రములవారే ఉండే 
వారు. క్రమంగా. వెంపటి చినసత్యం వంటివారు 


జాతి కుల మత వివక్ష లేకుండా నృత్యం నేర్చిం 


చారు. [ భల పెద్దాపురం వంటి. హా 


న్యం చేయటం, జ్యోతిము శ్రీ రూమ చనన 
న్ని పంక్తులు తన పీఠికలో ఉదా 


వేత పరిపాటి. కాని వేట! అయా న. సి ie 


లౌకిక” విద్యలు ఉదర పోషణార్థం 'ఉపయోగప 
డేది. పరావిద్యలో భారతీయ స్త్రీలు వెనుకబడి 
ఉండలేదు. దాసు  శ్రీరాములుగారు pont కవి 


భర్త వద్ద విద్య నభ్యసీంచిన “వైనం చు 
ges 
. శారదమ్మ కవితా వైభవం: దశావతార. వర్ణన 
ఇవి కృత్యంతములోని ్వ్వలు- వరుసగా 
పదివృత్తములు దేవతా స్తుతికి పరిమితము. 
“సోమకుడెల్ల వేదముల /చోరత నెత్తుక్షుపోవ 
వానితో / వేమరు బోరి చంపి మరి/ వేదములెల్లను 
దెచ్చి బ్రహ్మకున్‌ / నే మములతో నొసంగితివి / 
సీరజనాభ! సువర్ణచేల! యూ / పామరురాలి బ్రోవ 
మది / భారమె యోరుష రూప మాధవా” ఇందు 
ముళ్ళ్యావలార గాథ స్ఫురింపజేయబడింద 
కీర్తనలు: గౌరీ / పురారి సుందరి / మురారి 
సోదరీ! / సారసలోచన నాదు / కోరిక లీగదే” 
మరొక కీర్తన/ పాపవిమోచనీ/ నీ ప్రాపుచేరితి 
కోపమేలనాదు/ వెతకును బాపి బ్రోవవే 
ఇందులో శారదమాత అనే ప్రదం ద్వారా కీర్త కీర్తన 
నామాంకితం చేసింది... 
కొంచెం సేపు విద్యకొరకుంచూపట్టుదే 


, మాధవా” - టి పేజి... 


ఇది దాసుగ్రీరాములుగాగరి శైలీ విన్యాసమే. 
మరి ఆత్మా వై పుత్రికానామాసి అనుకుందామా?! 
- (నమా) 


-ప్రొఫెసర్‌ ముదిగొండ శివప్రసాద్‌ 


# 


న. 


రఘువంశంలో ఇందుమతి, వివాహానంతరం 


సర కరాతకకందల ల ఆ 


108 


"మాధవ శతకం మహిళా విద్యకు శతమానం = డా. జె.కనకదుర్గ 
“మాధవ శతకంి- మహిళావిద్యకు శతమానం 


క్రీశ. 1881-99 సం.ల మధ్యన చిరుజీవిత కాలం బ్రతికిన వేమూరి(దాసు) శారదాంబ వ్రాసిన 
వంద పద్యాల కూర్చుగా ఈ మాధవశతకం 1901 నాటి 'కలావతి” పత్రికలో ప్రచురింపబడినది. 
పురుష ప్రయత్నం లోపించినచోట మరోదారి కన్నడక “మాధవుడ్ని' మరోసారి ఆమంత్రణం చేస్తూ 
ఆత్మిక స్పృహతో మహిళా విద్యకు బీజం వేయటం ఈశతకంలో జరిగింది. ఈమె కంటె మునుపు 
భక్తితోపాటు, కుటుంబ విషయాలను ప్రస్తావించిన మహిళా శతకాలున్నాయి గానీ, 


స్త్రీజనవికాసానికై స్త్రీవిద్యను కోరుకున్న శతకాలలో ఇదే మొదటిదని చెప్పవచ్చు. సామాజిక 


సంబంధాలు బలపడే విధంగా మానవ ప్రబోధాత్మకమైన సాంఘికశతకంగా “మాధవశతకాన్ని - 


పేర్కొనవచ్చు. కవయిత్రి ఇంటిబడిలోనే సంస్కృతాంధ్ర గ్రంథాభ్యాసం చేయటంతో పొందిన 
జ్ఞానశక్తిచే . స్త్రీ. విద్యావశ్యకతను గుర్తించింది. _స్త్రీలచదువంటే చెవులు మూసుకునే నాటి 
సమాజంలోఉన్న పెద్దలలో, తల్లిదండ్రులలో, భర్తలలో, ఆడపిల్లలలో స్త్రీవిద్యకు సంబంధించిన 
ఆలోచనలను ప్రశ్నలను రేకెత్తింపజేసిన శతకమిది. స్త్రీవిద్యకు సంబంధించిన సమాజతప్పిదాలను 
పాఠకహృదంతరాళంలో నాటుకునేటట్టు చేసిన రచనయిది. స్త్రీవిద్యకు ప్రధాన ఆటంకమయిన 
బాల్య వివాహల గుట్టు రట్టుచేసిన శతకమిది. పురుషులతో పాటు స్త్రీలకు సమానమైన 
విద్యావకాశాలు లేనందుకు వేలెత్తి చూపిన శతకమిది. గృహ నిర్వహణను, శిశు పోషణాన్ని, 


స్త్రీలు 
మరింత సమర్థవంతంగా నిర్వహించటానికి గాని 'కరణేషు మంత్రి'గా భార్య ఉండాలన్నా గాని ప్ర 
విద్య అవసరమని చెప్పింది. సంసారరథం సజావుగా నడవాలంటే విద్యావంతులైన భర్తతో 


' సమానంగా విద్యావంతురాలైన భార్యలుకూడా ఉండాలని గుర్తించమంది. నాటి స్త్రీలకు శాస్త్రజ్ఞానం' 


అందుబాటులో లేక పోయినా, శిశుపోషణ విజ్ఞానం, బాలచికిత్స, చరిత్ర, భూసమాచారం తెలిసి 
ఉండాలని' చెప్పింది. దేశభాషలను స్త్రీలు నేర్చుకోవాలనీ. చదువుకున్న పురుషులు దుష్టులు 
కానప్పుడు స్త్రీలు చదువుకుంటే దుర్గుణులెట్లవతారని సమాజ సంస్కృతిని ప్రశ్నకు పెట్టిన శతకమిది. 
అంతేకాక “మహాకవి దాసు శ్రీరాములు’ పుత్రికగా శారదాంబ 

" తరుణులు విద్య నేర్చిన స్వతంత్రము లిమ్మను చుండ్రటంచునం 

దురెయది కల్లదాము దగునో యెవి పూనగనెవ్వి గూడదో 

యెరిగియె పొందుచుంద్రు గద యెప్పుడు గూడను బాగ విద్యలన్‌ 

గరచిన వారు గాన నిది న్యాయమె జెప్పగ చూడ మాధవా!"- (ప.79) 


స్త్రీ 


109 


అని సామాజిక న్యాయాన్ని ప్రశ్నకు పెట్టింది. 
స్త్రీలు స్వతంత్రులవుతారనే భయం పురుషులలో ఉందనీ, అది అసత్యమనీ, అన్యాయమనీ కవయిత్రి 
ధైర్యంగా చెప్పిన శతకమిది. ఏది మంచియో ఏది చెడ్డదో తెలుసుకునే విచక్షణాజ్ఞానం స్త్రీలకు 
విద్యవలన ఏర్పడుతుందనీ ఆలోచించమని, చెప్పిన మాధవ శతకం మహిళా విద్యకు “దిక్సూచి” 
వంటిది. ఈమె వ్రాసిన మరొక పద్య కావ్యం 'నాగ్నజితీపరిణయము”లో నాయిక చదువుకున్నదేగాక 
' రచయిత్రిగా చేసి వర్ణించిన నవకల్పనతో కూడినది. మరో ప్రపంచానికి దారులు తీసిన రచనగా 
ఇన్నాళ్ళ నుండి విస్కృతికి గురి అయిన ఈశతకాన్ని 'మహాకవి దాసు శ్రీరాములు స్మారక 'సమితి 
హైద్రాబాదు వారు” 2017లో పుస్తకరూపంలోకి తేవటం ప్రశంసనీయమనీ, నేటికీ స్త్రీలలో 
విద్యాశాతం మిథ్యగా ఉన్నరోజులలో ఈశతకాన్ని పాఠ్యాంశంగా పెట్టాల్సిన అవసరం ఉందని 
చెప్పక తప్పదు. 
డా:జె.కనకదుర్గ 
చరవాణి:9491140299 


110 


| 
werner 1 fous (11 ig ఘన oo ih pr 
ము ise 00న big pit కొమార కం శ్రీ 
మరే టరు. otf Adm iA సీయం స0&లు 4 
deg imo మల సగ్యాల పదహారే మున్నీ జీ || 
వహీ! రట i అయతే సొఫా | (మె గరం లన | 1 
«ds తోడు cto, 11 eno, a మకార |. 


య మహోకి రాసే రాములు స్మార సమీ ఉ మర నెయగణి 308... టి! 
Toon £48 ను అ కు టి యి dog mh ట్ర గుల 

. మది స్పోతీ. పద్యాల ఆల్లు మెరటపెట్టి 76000 6 గట్ల § rr 
ల్యే సహిభ్యతయం, వహ్ని సజు పరుపులు మూసే నన... 
“de ond ఏస్‌ నమసలనే elt మాహా యిరి ట్లు హం. hy 
మెనీ vost శారగాంది 60015 సథ sy స్ట క్‌ 
1 గ. ial br Wipp fal గిరీ ఈమె య్‌. 


అరుదైన పద్యరచనలు: మాధవశతకము, నాగ్నజితీ పరిణయము. 


ఆంధ్రజ్యోతి, అక్టోబర్‌ 18, 2019 


స వ. mn || ళా 
(ys ie ఇయ | 
న! 1 


£000 1 గ 6 Ooty 200 మ ము రస) riven 648.1. 10 ట్ట. fo 


యా. 


0001 000 )00 


i Prete rm. 
Bern TS WENT | 
| 


iy 


స సరీర, మిల stone 1 కొష్టగా ం ings! | 
మహిని 449 నటుని aor wand, 200 6 ఖే. 
‘do, 4008 (000౮00 0d చేపట్టి Eton, So రూక. 
హీఢా భమ క్ర భక on [గొ pene న్నాయి... 
6 లగ0గా nO 0540 ఇృటీ గృహమే! as fed 12. 
యము శారదాంిలోని పాండితీ సీమనీ aan | [నష్ట కష్టా. 
గల్లీ నాగటి రు వరి మ2య గాథ గ్రబుఢుగా మేరలో. 


0 స. mtvon itp ప్రయనపరి కథ 48649 116 వ 
కధ వటిలో ప్రణవం. ped SOc) ప్రథమ మగ 10 .. 
జోగిని వలీ భే రత & (నల వరస మదన ననన. 
న్నాయి ర్య సాహిత్యాల స్టే భత హృరయలు ఇ కని మిడు. 
J మనతము మ! వట 1 atged donot, టే 2. 
ర Bl 05: యాం Tio) లిం ప్రపం టైం .. 
న. com 


de ia య గా గానీ we) (101 


111 


నాగ్నజితీపరిణయము - డా. జె. నరసింహ ప్రసాద్‌. 
ఆంధ్రభూమి, డిసెంబర్‌ 18, 2019 


Ted sn 


_ మహాకవి, గొప్ప సంగీత విద్వాంసులు, వాగే 
యకారులే కాక ఏకసంథాగ్రహి, సంపన్నుడే గాక 
గొప్ప దాత కూడా ఐన శ్రీదాసు శ్రీరాములు గారి 
మేధను వారసత్వంగా పొంది ఆరుగురు అన్నల 
తరువాత కుమార్తెగా, శ్రీరాములు, జానకమ్మలకు 
1881లో జన్మించారు శారదాంబ. తన నాయనమ్మ 
గారి పేరును శేషుమాంబ అని ముద్దుగా పిలుచు 

. కొనేవారు శ్రీరాములు, ఆనాటి సంప్రదాయాల 
ప్రకారం శారదాంబకు ఏడు సంవత్సరాల వయసు 
లోనే వేమూరి రామచంద్రరావుతో 1888లో 
వివాహం జరిగింది. శారదాంబ తన 5వ ఏటనుంచే 

. తండ్రివద్దనే సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. 

శారదాంబ పెళ్లి అయిన ఆరు సంవత్సరాలకు 
కాపురానికి వెళ్లారు. సాహిత్య సాంగత్యం చేసిన 
కాలం దాదాపు ఐదు ఏళ్ళకు మించవు. తొలి 
చూలు ఆడ బిడ్డ, మలిచూలు మగబిడ్డకు జన్మ 
.నిచ్చి ప్రసవంలోనే అకాల మరణం పొందినది. 
' అప్పటికి ఆమెకు పంతొమ్మిది సంవత్సరాల 
వయస్సు. శ్రీరాములు శ్రీదేవీ భాగవతములో 

“వ్రాసిన ఒక సీస పద్యాన్ని బట్టి నాగ్నజిత్‌ పరిణయ 

మును శారదాంబ తన 16వ ఏట వ్రాసినట్లు తెలు 

"స్తున్నది, ఈ కృతిని చెన్నైలోని పార్థసారథి కోవెల 

దేవునకు అంకితమిచ్చినది. భర్తతో మద్రాసులో 

“కాపురం చేస్తున్న కాలంలోనే శారదాంబ ఈ 
కావ్యాన్ని రాశారు అని భావించవచ్చు. ఈమె 


సంగీత సాహిత్య విదుషీమణి అయినా అత్తమా 
మల ఆరళ్ళకు గురైనది. తాను స్త్రీలకు ఏ స్వేచ్చ 
కావాలని మాధవ శతకంలో కోరుకున్నదో దానిక 
కరువైనది.నాగ్నజిత్‌ పరిణయము మూల భాగవత 
మున రేఖామాత్రముగా దశమ స్కంధములో 31వ 
శ్లోకము నుంచి 55వ శ్లోకము వరకు వర్ణించబడి 
నది. ఈ కథను శారదాంబగారు 295 పద్య గద్యా 
లకు పెంచి మూల కథకు కొన్ని మార్పులు 
చేర్పులు సమకూర్చి వ్రాశారు. 


- ose 
చ వ 

నాగ్నజితి పరిణయం 
ఫోన్‌ నెం.040-23734864 


ఏడు ఆబోతులను భృంగి శాపాన్ని అనుభవి 
స్తున్న యక్షులని కల్పించిన కథను పటిష్టపరిచారు. 
అసలు కథలో లేని నారదుని నాగ్నజిత్తు కొడు 
కును, ఇందుమతి రాయబారాన్ని సృష్టించి 
కావ్యాన్ని రక్తికట్టించారు. కావ్యంలో నాగ్నజిత్‌ అనే 
పేరు చెప్పకుండా కావ్యానికి నాగ్నజితి పరిణయం 
అని పేరు పెట్టడం బాల శారదాంబ గడుసుదనా 
నికి ఒక నిదర్శనం.అవతారికలోని బ్రహ్మస్తుతిలో 
ఉత్రేక్షా అలంకారాన్ని నిర్మించారు. కోసల నగ 
రాన్ని వర్ణించే సీస పద్యంలో 'సకలంబులగు వృక్ష 
జాతులు గల తోటలను గొప్పలవు నరణ్యముల 
తోడి, 'ధారుణీదేవి నిజరూపధారిణి యయి 
యచట. నివసించియున్నదో యనగ నొప్పు- 
భూదేవి నిజరూపంతో అక్కడ నివశిస్తుందా అని 


.అయిన శారదాంబగారి పంతొమ్మిదవ శతాబ్ది 


అనిపిస్తుందట. ఎంతటి ఆహ్లాదకరమైన వర్ణన. 
సాధారణంగా ప్రబంధకవులు రాజకుమారులను 
మాననీమన్మథులని వర్ణిస్తారు. కాని శారదాంబ, 
భర్తలు భార్యల హృదయాలను దొంగిలించుతారు 
అని స్వచ్చమైన ప్రేమకు పాత్రులని అపురూపంగా 
చిత్రిస్తూ 'ప్రేయసీ హృదయచోరులు నింక కడున్‌ 
మనోహరాకారులు' అని వర్ణించారు. ఇక అన్నా 
చెల్లెళ్ళ అనుబంధాన్ని “ఆ పురమందు గాపులు 
స్వయంకృషి... చెల్లెలగు దైవత గంగ యనంగ 
దోచెడిన్‌' అనే పద్యంలో ఆరుగురు అన్నల ప్రేమా 
నురాగాల . బంధాన్ని తన అనుభూతిని ఆర్మీ 
యంగా విపులీకరించారు. తరిగొండ వెంగమాంబ, 
కృష్ణాజి మొదలైన సుప్రసిద్ధ మహాకవయితుల సర 
సన నిలువదగినవారు శారదాంబ. పదహారేళ్ళ - 
ప్రాయంలోనే ఇంతటి గొప్ప కావ్యాన్ని వ్రాసిన | 
ధన్యజీవి. డా. దాసు అచ్యుతరావు ఎన్‌జిఆర్‌ఐలో | 
శాస్త్రవేత్తగా పనిచేసి రిటైరై విశ్రాంత జీవితాన్ని | 
సాహిత్య సేవలో గడుపుతున్న ధన్యులు. మూడు ' 
తరాల బంధుత్వంతో ముత్తాతగారి కుమార్తె | 


చివరి భాగంలో వ్రాసిన కావ్యాలను వెలికితీసి నేటి 
సాహితీ పాఠకులకు అందించడం ఎంతో గొప్ప 
విషయం. వీరి కృషి అసమానం. శ్రీ దాసు శ్రీరా 
మలు స్మారక సమితి ఏర్పాటుచేసి సొంత ఖర్చుతో 
తన పూర్వీకుల రచనలు ముద్రిస్తూ భాషలో 
ప్రతిభ చూపిస్తున్న సాహిత్య విద్యార్థులకు పుర 
స్కారాలు అందిస్తున్న వీరి కృషి శాఘనీయం. నేటి 
సమాజానికి వీరు నిజమైన మార్గదర్శకులు. 


- జొన్నాభట్ల నరసింహప్రసాద్‌ ' 


ఆద మును ను ము నునము యును యము ను నును నయము యు యు దటి ము యము ము మయము ము మి 


112 


113 


